


తొళ్లపాక పదసాహిత్యం - సంపుటం - 10 


ధ్యాత్య, శృంగార సంకీర్తనలు 


(తాళ్లపాక చినతిరుమలాచార్య విరచితములు) 





పరిష్కర్త 
_ విద్వాన్‌ అర్జకం ఉదయగిరి శ్రీనివాసాచార్యులు 





(ప్రచురణ 
తిరువముల తిరుపతి దెవస్తానములు 
1998 


1.1.0. Religious Series - 542 


ప్రథమ ముద్రణ : 1962 
ద్వితీయ ముద్రణ : 1998 


(ర్రై తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి 


(ప్రతులు : 2,000 


వెల : రు. 13-00 


(ప్రచురణ : 

శ్రీ M.K.R. వినాయక్‌, 1.4.5 
 కార్యనిర్వాహణాధికారి 

తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


ము(ద్రణ : 

త్రివేణి ఆఫ్‌సెట్‌ ప్రింటర్స్‌ 
14/264, ఈడేపల్లి 
మచిలీపట్నం - 1 
ఆంధ్రప్రదేశ్‌ 


ఇన్నపము 
ఇందరికి అభయంబు లిచ్చు చేయి 
కందువగు మంచిబంగారు చేయి ॥ 


కలియుగ (ప్రత్యక్షధైవమైన శ్రీ వేంకటేశ్వరుని వైభవాన్ని, మాహాత్యాాన్ని, 
తత్త్వాన్ని 32,000 అధ్యాత్మ, శృంగార సంక్షీర్తనలుగా రచించినవాడు తాళ్లపాక 
అన్నమాచార్యులు. ఇందులో మనకు సుమారు 13,000 సంకీర్తనలు మాత్రమే 
లభించాయి. వీరి పుత్రుడు తాళ్లపాక పెదతిరుమలాచార్వులు, మనుమడు తాళ్లపాక 
చినతిరుమలాచార్యులు పదకవులే ! తాళ్లపాక కవులు నష 15-16 శతాబ్దాలకు 
చెందినవారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కడపజిల్లా రాజంపేట తాలూకా 
తాళ్లపొక[గ్రామం,. 

(క్రీశ 15వ శతాబ్దంలో వైష్ణవమత (ప్రచారం కోసం తిరుమలను కేంద్రంగా 
చేసుకొని శ్రీ వేంకటేశ్వరాంకితంగా వేలకొలది సంకీర్తనలను, ఇతర సాహిత్య ప్రక్రియలను 
రచించినవారు తాళ్లసాకకవులు. శ్రీ వేంకటేశ్యరస్వామివారి సేవలో తరించిన 
ధన్యమూర్తులు. 
తాళ్లపాక పదకవిత్రయంగా కీర్తిగడించిన తాళ్లపాక అన్నమాచార్యుల, తాళ్లపాక 
పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్యల సంకీర్తనల రాగిరేకులు తిరుమలలో 
శ్రీవారి ఆలయంలో 'తాళ్లపాక అరిలో లభించాయి. . 

తాళ్లపాక కవుల సంకీర్తనల భాండాగారం గూర్చిన మొదటి శాసనం (క్రీ॥శ॥ 
1530 సంవత్సరంలో కనిపిస్తుంది. తదుపరి [క్రీ;శ॥ 1545, 1547, 1554, 1558 
సంవత్సరాల నాటి శాసనాల్లోను సంకీర్షరభాండాగారం గూర్చిన (ప్రస్తావన కనిపిస్తుంది. 
ఇవి తిరుమల తిరుపతి దేవస్థానాల శాసనాలు. 
తిరుమల తిరుపతి దేవస్థానములవారు క్రీశ 1922 సంవత్సరం నుండి 

తాళ్లపాక కవుల సంకీర్తనల ముద్రణకు పూనుకొన్నారు. |క్రీ॥శ॥। 1922 సంవత్సరం నుండి 
(క్రీశశ॥ 1992 సంవత్సరం వరకు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాల ముద్రణలో 
వివిధ దశలు కనిపిస్తాయి, |. 

1922 సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాలవారు రాగిరేకుల్లోని 
తాళ్లపాక కవుల సంకీర్తనలను (వ్రాతప్రతుల్లో (వ్రాయించటానికి పూనుకొన్నారు. 

1935-38 సంవత్సరాల్లో తాళ్లపాక లఘుకృతులు, తాళ్లపాక కవుల సంకీర్తనలు 
సంపుటాలుకొన్ని వెలువడ్డాయి. ల 

1947-65 సంవత్సరాల్లో తాళ్లపాక కవుల అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు ముద్రించబడ్డాయి.. 

1947-1965 సంవత్సరాల మధ్యకాలంలో నిరాఘాటంగా కొనసాగిన తాళ్లపాక 
పదకవుల సంకీర్తనల ముద్రణ తరువాత ఒక దశాబ్దంపాటు కొనసాగలేదు. 

1975-1986 సంవత్సరాల మధ్యకాలంలో తాళ్లపాక పదకవుల సంకీర్తనలు 
కొన్ని సంపుటాలు వరకు, మరియు అధ్యాత్మ సంకీర్తనలు కొన్ని. సంపుటాలు 
పునర్ముద్రింపబడ్డాయి. 


iv 


తదుపరి 1992 సంవత్సరంలో ఒక సంపుటం ముద్రింపబడినది. 
ఇంతేకాక తాళ్లపాక wes జీవిత చరిత్ర, తాళ్లపాక కవుల ఇతర 
_ సాహిత్య ప్రక్రియలను ఈ దశల్స్‌నే తిరుమల తిరుపతి దేవస్థానం ముద్రించింది. 
ఈ వివిధ దశల్లో తాళ్లపాక పదకవుల సంకీర్తనలను రాగిరేకులనుండి 
పరిష్కరించిన మహాపండితులు కీ॥శే॥ సాధు సుబ్రహ్మణ్య శాస్తి పండిత 
విజయరాఘవాచార్య, వేటూరి ప్రభాకరశాస్త్రి రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, ప.టి. జగన్నాథరావు, 
గొరిపెద్ది రామసుబ్బశర్మ, శ్రీయుతులు ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారలు. 
తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో అన్నమాచార్య 
(ప్రాజెక్ట్‌ స్టాపించినప్పటినుండి తాళ్లపాక అన్నమాచార్య సంకర్తనలకు దేశవ్యాప్తంగా 
విశేషవ్యాప్తి ఏర్పడింది. తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకిర్తనలు 
సాహితీవెత్తలకు, సంగీత విద్వాంసులకు వరకవిత్వ వాణీవీణా నినాదాలైనాయి. ఈ 
సంకీర్తనలు . భక్తులకు. మోక్ష, మార్గాన్ని తెలిపే విశిష్టరచనలు. పరిశోధకులకు, 
సాహిత్యచరిత్రకారులకు కొంగుబంగారమై విలసిల్లుతున్నాయి. తాళ్లపాక కవుల 
సంకీర్తనలకు సంగీత, సాహిత్య, భక్తలోకంలో నేడువున్న ఆదరణ ఎనలేనిది. 

ఈ ఆవశ్యకతను గుర్తించి వివిధ దశల్లో పరిష్కరింపబడి, ముద్రించబడిన 
తొళ్లపాకకవుల సంకిర్తనలను ఒక్కసారిగా సమ(గ్రరీతిలో ముద్రించడానికి తిరుమల 
తిరుపతి దేవస్థానాల యాజమాన్యం సంకల్నించింది. re 

ప్రథమతః తాళ్లపాక కవుల సంకిర్తనలను సమగ్రంగా 29 సంపుటాలుగా 
లోకానికి అందిస్తున్నాం. . 

తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళిక రూపొందించుటలో 
సహకరించిన శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులుగారికి (తాళ్లపాక వాజ్మయపరిష్కర్త) 
విద్వాన్‌ శ్రీ సింగరాజు సచ్చిదానందం గారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల 
తిరుపతి _దేవస్థానాలు) ఆచార్య కె. సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & 
ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) డా॥ ఆచార్య ఎం. 
శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరెక్టర్‌, శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, శ్రీ, 
వేంకటేశ్చర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో 
సాహిత్యపరంగా నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు 
M.A.Ph.D గారికి, (పరిశోధకులు, శ్రీ వేంకటేశ్వర (ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) 
హృదయపూర్వక కృతజ్ఞతాంజలులు అర్పిస్తున్నాము. 

దీని తర్యాత తాళ్లపాక కవుల లఘుకృతులు, ఇతర కావ్యాలు వెలువరించడానికి 
ప్రణాళిక సిద్దంచేస్తున్నాం. Fe 

ప్రస్తుతం వెలువడుచున్న తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు శ్రీ వేంకటేశ్వర 
స్వామివారి కృపా కటాక్షంచే భక్షజనామోదం పొందగలవని విశ్చసిస్తున్నాం. 

M.K.R. వినాయక్‌ 


కారని హణాధ్లికారి 
తిరుమల తిరుపతి దేవస్తానములు 


లవేలక 


(క్రీఃశ। 15వ శతాబ్దంలో భక్తి, ప్రపత్తి దేహాత్మేశ విచారాదులను తెలిపే అధ్యాత శ్రసంకీర్తనలు; 
జీవాత్మ, పరమాత్మల ఐక్యాన్నిచాటే అమలిన దివ్య శృంగార సంకీర్తనలు రచించినవారు తాళ్లపాక 
' కవులు. సకల దేవతా స్వరూపమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తత్యాన్ని ఎన్నోవేల సంకీర్తనలద్యారా 
లోకవిదితంచేసి ఆత గకల్యాణంతోపాటు లోక కల్యాణం సాధించిన వారు తాళ్లపాక అన్నమాచార్యులు, 
వీరి పుత్రుడు తాళ్లప్తాక పెదతిరుమలాచార్యులు, మనుమడు తాళ్లపాక చినతిరుమలాచార్యులు. శ్రీ 
వేంకటేశ్వరుని పరతత్త్యంగా భావించి ఉభయ విభూతినాయకుడైన ఆ స్వామి కల్యాణగుణాలను 
ఎన్నోవేల సంకీర్తనల్లో కీర్తించారు. శరణాగతి తత్త్వాన్ని ప్రబోధించారు. 
క్రీ శః 15వ శతాబ్దంలో శ్రీ వేంకటేశ్చరస్వామివారి నందకాంశ సంభూతుడుగా తాళ్లపాక 
అన్నమాచార్యులు జన్మించాడు. తన పదహారవయేట శ్రీ వేంకటేశ్వరుని సాక్షాత్కారం పొంది స్వామి 
ఆదేశంతో సంకీర్షనరచనకు శ్రీకారం చుట్టి ఆనాటినుండి జీవితాంతంవరకు దినమునకు ఒక్క 
సంకీర్తనకు తక్కువ కాకుండా సంకీర్తన రచన సాగించాడు. పల్లవి, చరణాలతో కూడిన సంకీర్తన 
రచనకితడు మార్గదర్శకుడై 'పదకవితాపితామహుడిని కీర్తి గడించాడు. అన్నమయ్య పదాలలో 
సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి త్రివేణీ సంగమంలా మేళవించాయి. 
శ్రీ వేంకటేశృరుని పరతత్త్య మూర్తిగానే కాకుండా వివిధ ఆగమ సంప్రదాయాల్లో వినుతుడైన 
వైభవమూర్తిగా కూడా అన్నమయ్య కీర్తించాడు. ' ఆంధ్రవాగ్గేయకారుల్లో అనేక వైష్ణవ క్షేత్రాలను 
సందర్శించి ఆయాక్షేత్ర మూర్తుల పై వివిధ సంకీర్తనలను రచించిన ఘనత తాళ్లపాక అన్నమాచార్యులదే! 
అన్నమయ్య భగవత్తత్యాన్ని అనేక జానపద గేయరీతుల్లో రచించి ) సామాన్యులకు అందించే 
ప్రయత్నంచేశాడు. అన్నమయ్య (గ్రాంథిక, శిష్టవ్యావహారిక, వ్యావహారిక భాషాళైలులలో సంస్కృతాంధ్ర 
సంక్షీర్తనల్ని రచించాడు. జానపదుల జీవద్భాషను సర్వతం(త్ర regen వాడి సంకీర్తనల 
రచనాశైలిలో తర్వాతి వాగ్గేయకారులకి మార్గదర్శకుడైనాడు. 
అన్నమయ్య పదాలు శ్రీ వేంకటేశ్సరముద్రాంకితాలు. వీరి బాటను అనుసరించిన వారు 
తాళ్లపాక పెదతిరుమలాచార్యులు, తాళ్లపాక చినతిరుమలాచార్యులు. 
ఇహపర శ్రేయోదాయకమైన ఈ తాళ్లపాక అన్నమాచార్యులు, ఇతర తాళ్లపాకకవుల ses 
భక్తజనానికి అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానములు 1978 సంవత్సరంలో సంకల్పించి 
అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ స్థాపించింది. అప్పటినుండి అన్నమాచార్య (ప్రాజెక్ట్‌ కళాకారులచే గానంచేయబడిన 
తొళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలు ఆంధ్ర ప్రదేశ్‌లోనే కాక, ఆం(ధ్రేతర 
రాష్ట్రాలలో కూడా బహుళ ప్రచారం, ప్రాచుర్యం పొందాయి. 
అన్నమాచార్య ప్రాజెక్ట్‌ తాళ్లపాక అన్నమాచార్య, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనల (ప్రచారం- 
పరిశోధన -రికార్డింగ్‌ శాఖల సమన్వయంతో వివిధ కార్యక్రమాలను. నిర్వహిస్తున్నది.” అన్నమాచార్య 
_ ప్రాజెక్ట్‌ కళాకారులచే వేలకొలదిగా సంగీత సభలు, పరిశోధకులచే సాహితీసమావేశాలు నిర్వహించింది. 
మరియు తాళ్లపాక కవుల సంకీర్తనలను ఆడియో క్యాసెట్టుగా విడుదలచేసి బహుజనామోదం 
పొందింది. + 
తిరుమల తిరుపతి దేవస్థానంచే 1949 [9 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అన్నమాచార్య 
వర్దంతి ఉత్సవాలు, 1978 సంవత్సరం నుండి అన్నమాచార్య జయంతి ఉత్సవాలు జయప్రదంగా నేటికీ 
నిర్వహింప బడుచున్నవి. మరియు అన్నమాచార్య సంక్షీర్తనోత్సవాలు కు(గ్రామ స్థాయినుండి 
మహానగరాలస్థాయివరకు స _ అన్నమాచార్య ప్రాజెక్ట్‌ వివిధ విశ్వవిద్యాలయాల 


vi 


సమన్వయంతో తాళ్లపాక కవుల సాహితీ సదస్సులు నిర్వహిస్తున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం 
1978సం॥ నుండి తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సాహిత్యంపై వివిధ విశ్వవిద్యాలయాల్లో 
పరిశోధన చేసేవారికి ఉపకారవేతనం ఇచ్చి ప్రోత్సహిస్తున్నది. ఈ ప్రణాళిక క్రింద ఇప్పటివరకు దాదాపు 
50 సిద్దాంతవ్యాసాలు సమర్పింపబడ్డాయి. 
తాళ్లపాక అన్నమాచార్యుల, ఇతర తాళ్లపాక కవుల సంకీర్తనలపట్ల నానాటికీ పెరుగుచున్న 
ప్రజాదరణ, మరియు 1935వ సంవత్సరం నుండి వివిధ దశల్లో ముద్రింపబడిన తాళ్లపాక అన్నమయ్య, 
తాళ్లపాక పెదతిరుమలయ్య, తాళ్లపాక చినతిరుమలయ్య సంకీర్తనల సంపుటాలు ఏనాడో చెల్లిపోయిన 
కారణంగా నేడు తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు సమ(గ్రంగా పునర్ముద్రించవలసిన ఆవశ్యకత 
ఏర్పడింది. 
పూర్వముద్రణ సంపుటాల్లోని పూర్వపరిష్కర్తల పీఠికలు యథాతథంగా ముద్రింప 
బడుచున్నాయి. _ పరిష్కర్తచే పీఠికలో సూచింపబడిన సంపుటాల సంఖ్యలు పూర్వముద్రణకు 
సంబంధించినవి. తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలు మొదటిసారిగా సమగ్రంగా 
పునర్ముద్రితమవుతున్నందువల్ల ముద్రణ, పాఠకుల సౌకర్యార్థం క్రమపద్దతిలో వుండాలనే వుద్దేశ్యంతో 
పూర్వము[ద్రణ సంపుటాల సంఖ్యలు మార్చబడినవి. సంపుటాల సంఖ్యల మార్పులు ప్రత్యేకంగా 
పట్టికలో చూపబడింది. 
తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగిరేకుల్లో లభించిన తాళ్లపాక కవుల సంకీర్తనలు మొత్తం 
నేడు ముద్రించబడుచున్నందువల్ల సమ(గ్రమనే పదం సూచికంగా వాడబడింది. 
భక్తిభావ విలసితాలైన తాళ్లపాక కవుల సంకీర్తనల సంపుటాలను సమగ్రంగా ము(ద్రించుటకు 
ఆమోదించిన తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకరృత్వమండలి అధ్యక్షులు శ్రీకలిదిండి 
రామచంద్రరాజు గారికి, మరియు ధర్మకర్భత్వమండలి సభ్యులకు మా హార్దిక కృతజ్ఞతాంజలి, 
y ఈ సంపుటాల ముద్రణకు ఆధికారికమైన ఆమోదాన్ని తెలిపిన తిరుమల తిరుపతి 
దేవస్థానముల కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం.కె.ఆర్‌.వినాయక్‌ |.A.5. గారికి కృతజ్ఞతాంజలి. 
తాళ్లపాక పదకవుల సంపుటాల పునర్ముద్రణ ప్రణాళికరూపొందించుటలో సహకరించిన 
శ్రీ ఉదయగిరి శ్రీనివాసాచార్యులు గారికి (తాళ్లపాక నాజ్మయపరిష్కర్తు, విద్వాన్‌ శ్రీ సింగరాజు ' 
సచ్చిదానందంగారికి (విశ్రాంత తెలుగు అధ్యాపకులు, తిరుమల తిరుపతి దేవస్థానాలు) ఆచార్య కె. ) 
సర్యోత్తమరావుగారికి (డీన్‌, హ్యుమానిటీస్‌ & ఎక్స్‌టెన్షన్‌ స్టడీస్‌, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, 
తిరుపతి) ఆచార్య ఎం. శ్రీమన్నారాయణమూర్తిగారికి (డైరక్టర్‌, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాసంస్థ, 
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి) మరియు ఈ సంపుటాల ముద్రణలో సాహిత్యపరంగా 
నిర్మాణాత్మకమైన సూచనలందించిన డా॥ముదివేడు ప్రభాకరరావు M.A.,Ph.D గారికి, (పరిశోధకులు, 
శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య పరిశోధనాలయం, తిరుపతి) మా హార్దిక కృతజ్ఞతాంజలులు, . 
ఈ సంపుటాల ముద్రణలో సాంకేతికపరమైన సహకారాన్ని అందించిన తిరుమల తిరుపతి 
డేవస్థానముల ము(ద్రణాధికారి శ్రీ ఎం. లక్ష్మణరావుగారికి, వారి సిబ్బందికి, తి.తి.దే పౌరసంబంధ 
శాఖాధికారి శ్రీ పి. సుభాష్‌గౌడ్‌ గారికి కృతాజ్ఞతాంజలులు.. & 
_డా॥ మేడసాని మోహన్‌ M.A., ౧౧.౦ 
డైరక్టర్‌ 
తేది : 10-2-98 స్ట అన్నమాచార్య ప్రాజెక్ట్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 
తిరుపతి. 


తాళ్లపాక పదకవుల సంకీర్తనల సంపుటాలు 
సంఖ్యా వివరణ పట్టిక - 1998 




























శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 
శృంగార సంక్తీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 
శృంగార సంకీర్తనలు 


అధ్యాత శ్ర సంకీర్తనలు 
అధ్యాత d సంకీర్తనలు 
అధ్యాత్మ సంకీర్తనలు 


శృంగార సంకీర్తనలు 


అధ్యాత్మ, శృంగార సంకీర్తనలు 


అధ్యాత్మ సంకీర్తనలు 





10+11(1,2భాగాలు) 
12 
4 
13 
14 
15 
16 
17 
18 
19 
20 
21 
22 
23 

“24 
25 
26. 
27 
28 
29 





























































సంకర్తనాచార్యుని 
పరు 






























తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
ap) 

తాళపాక అన్నమాచార్యులు 
కం 

తాళపాక అన్నమాచార్యులు 
cc? 

తాళపాక అన్నమాచార్యులు 

ఇగ 

తాళపాక అన్నమాచార్యులు 
C7 

తాళపాక అన్నమాచార్యులు 
(gp) 

తాళపాక అన్నమాచార్యులు 
ap) 

తాళపాక అన్నమాచార్యులు 
(ag) 





తాళ్లపాక చినతిరుమలాచార్యు! 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
న్నా 

తాళపాక అన్నమాచార్యులు 
య 


తాళ్లపాక పెదతిరుమలాచార్యు! 


తాళపొక అన్నమాచార్యులు 
వా. 


తాళ్లపాక పెదతిరుమలాచార్యుః 


తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు, 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళపాక అన్నమాచార్యులు 
లా 

తాళ్లపాక అన్నమాచార్యులు 

తాళ్లపాక అన్నమాచార్యులు 









తాళ్లపాక అన్నమాచార్యులు 
తాళపాక అన్నమాచార్యులు 
క్‌ + 3 
తాళపాక అన్నమాచార్యులు 
ag} 
తాళపాక అన్నమాచార్యులు 
న్న 
తాళపాక అన్నమాచార్యులు 
(ag) 


శృంగార సంకీర్తనలు 











శృంగార సంకీర్తనలు 






శృంగార సంకీర్తనలు 
| శృంగార సంకీర్తనలు ము 






శృంగార సంకీర్తనలు 





శృంగార సంకీర్తనలు తాళ్లపాక అన్నమాచార్యులు |. 





* తాళ్లపాక పదసాహిత్యం మొదటిసారిగా సమ(గ్రంగా పునర్ముద్రణచేయ 
బడుచున్నది. ఈ సందర్భంగా సంకీర్తనల సంపుటాల సంఖ్యలు క్రమపద్ధతిలో 
ఉండాలనే వుద్దేశ్యంతో మార్పులు చేయబడి, పై పట్టికలో చూపబడినవి. పై పట్టికలోని 
మునుపటి సంఖ్య వరుసలో సూచింపబడిన 33, 34, 35 సంపుటాలు ఇంతవరకు 
ముద్రింపబడలేదు. ఇప్పుడు (ప్రథమంగా ప్రచురింపబడుతున్నాయి. అయినప్పటికి 
ప్రస్తుతం 1998 సం॥లో (క్రొత్తగా 1వ సంపుటం నుండి ఇవ్వబడిన (క్రమ సంఖ్యలు ఈ. 
ప్రథమ ముద్రణ సంపుటాలకు చేర్చబడినవి. వివిధ దశలలో 5, 6, 7, 8, 9 సంపుటాలు 
(ప్రస్తుతం 1, 2, 3 సంపుటాలుగా (గ్రహింప వినతి. వివరములకు ఆయా సంపుటాల 
పీఠికలు చదువగలరు. ఈ మార్పును సహృదయ పాఠకులు గమనించగలరు. 


ఠీ 
పీఠిక 
+E O34 
విద్యాజయమును కాంక్షించి యొకరి నొకరు మించవలె నని 
కొందు, రాజాశ్రయమున మహాభోగము లంది కమనీయకవితాస్రవం 
తులను జాలువార్చినవారు కొందజు, రాజులను సైతము ఛీ ధిక్‌ అని 
ధిక్కరించి భగవత్సీ9తిగా రచన కావించిన పారమార్థికతత్సరులు 
 కొందజుగా కవులు మహాకవులు నెందతో యవతరించి యంతరించినారు. 
'భాగ్యవశమున నట్టివారిలో. గొందజు మాత్రమే మనకు నేండు తెలియ 
వచ్చుచున్నారు. ఆ తెలియవచ్చినవారు నైతము ఏదో కొద్దిమంది 
మహాపురుషుల ధర్మమా యని వారి [ప్రయత్నమువలన తెలియ వచ్చిన 
వారు. వారిలో తుదికోవకు( జెందినవారు (శీతాళ్లపాకవారు. అస్మగురు 
దేవులు (శ్ర వేటూరి (ప్రభాకరశాస్త్రిగారు 1949 సం॥ లో అన్నమాచార్య 
చరిత్రమును తిరుమల -_ తిరుపతి దేవస్థానమువారి యాజమాన్యమున 
ప్రకటించి తాళ్లపాకవారి కవితామాహాత్మ మును ప్రప్రథమముగా లోర౮ 
మునకు. దెలిపిరి. ఏ"ేట తిరుపతిలో జరగుచున్న అననా 
షప పునాది వేసినవారు కూడ వారే. 


అన్నమయ్య జననము 
నందవరీక (బ్రాహ్మణుడు, బుగ్వేది, ఆళ్వలాయనసూ( కుడు, 
భారద్వాజగో(త్రుడు నై. నెన నారాయణసూరికి, ఆతనిపత్ని లక్కమాంబకు, 
(శీవైప్టవ కులపతియు, పన్నిద్దరాళ్వార్లలో ముఖ్యులు నై న కను 
వైశాఖ విశాఖను జన్మించినట్లు) శ్రీవేంక పేశ్వరస్వామి వర్మపసాదమున 
14.4.1424 Son (కోధి వైశాఖ విశాభా నక్షత్రమున - చక్కని (గహ 
ములు ఉచ్చమున మూ డలర అన్నమయ్య జన్మించినాడు. 


2. 
అన్న మయ్య దాల్యము 

పుట్టిన నాటనుండి తిరుమలప్పని. నామాచ్చారణ తలిదండ్రులు 
చేయనిదే “యీ పసిబిడ్డడు తల్లిపాలు నైతము (త్రాగెడివాడు క్తాడు. 
రాలా సుంచి ఎంత “పాటుపడి జోల పాడినప్పటికి నిద్రింపక వెంకట 
'పేరు వివరించి పాట పాడిన వెంటనే పోరు మాని నిద్రించువౌడు., 
shane డె న తిరువెంకటప్పకు (మొక్కు. మనగనే నమస్కరించు: 
వాడు. చిన్న బిడ్డ డయ్యును శేషశె లేంద్రునిమీది చింతతో నుండెడిహడు. 
క్రమేణ వయసు పెరుగుచుండెను. తలిదం(డ్రు లీతనిని అన్నయ్య, 

అన్నన, అన్నమాచార్య, అన్న అని పిలుచుచుండిరి. 


ఆన్నమయ తిరుమల యాత్ర 


వయసు పెరుగుకొలది నితనికి శ్రీ వేంక కేశ్వరుని పె పెధక్తి 
"పెరుగ జొచ్చినది. తలిదండ్రులు, అన్న వదినలు నింటిలోని ౩ 
చేయు మని కనుకు నిర్బంధింపసాగిరి. ఈతనికి గిట్టక హారీ 
హరీ * యనుచు, “ఎన్నటి చుట్టంబు ఎన్నటి బంధువుడ స్సు. వ 
యీ వెట్టి నా కేల_తల్లియు దండ్రియ దై దైవము గురువు ఎల్ల సంపదలు 
నైన -శేషాద్రినాథుని" గొలిచి మనియెద ” నని “గోవింద గోవింద 
గోవింద' యనుచు జను పరుషలవెంట తిరుమలకు బయలుదేరెను. 
ఎనిమిదవ యేటనుండియే అన్నమయ కీ ర్రనలు రచించెడివాడు. “ఆడిన 
మాకెల్ల నమృతకావ్యముగ + పాడినపాశె కెల్ల(€ బరమగానముగ _ తన 
కవిత్వమునకు( దన గానమునకు( _ గను గొని సకల తోకములు 
గ ర్రింస_ వెంకటపలిమీ(ద వింత వింతలుగ_సంకీ రృనంబులు సవరించు" 
తండడీవాడు: తిరుమల చేరువనే సాల[గామపర్వతము కడ అల మేల్మంగా 
స్తుతిపరముగా _వేంకపేశ్వరుని ముద్రతో శతకము నొకదానిని రచించి 
నాడు. ఆనాటి అన్నమయకవిత్వమునకు హ్‌ కొకటి: 

ఉ. పల్ల వపాణి విశ్వగురుభా మిని యిట్టి పపంచ. మంత కుళా 

ల్లి సమ స్తజీవులనిదానమ శ్రీయల మేలుమంగ : ష్‌. 

చల్లనిచూపు చిల్కి వెదచల్ల (గం బుణ్యుల మైతి మండు భూ 

'మెల్లను నీ వధూమణి ననేకవిధంబుల వెంక పేశ్వరా £ 


త్‌ 


టే 


' తిరుమల చేరినాడు. అందలి దివ్యస్థలముల నెల్ల దర్శించినాడు. 
తన పంచకొంగుకడ కట్టుకొన్నది. ఒక కౌను కౌనుక పెట్టినాడు. (క్రీ. శ 
1492 సంవత్సరము ఎకాదశిని స్వామిని దర్శించినాడు. ఆనా డతడు . 
స్వామిపై నొక శతకము చెప్పెను. - అది నేడు కానరాదు. తిరిగి ద్వాదశి 
నాడు స్వామిదర్శనమునకు వెళ్ళి తన మహిమ తెలియజేసి ఒక శతక 
మను చెప్పెను. అదియు. నేడు కానరాదు. ఘనవిష్ణు డను యతికడ 
ముద్రొాధారణము, పంచసంస్కృతులు పొందినాడు. తిరిగి స్వ(గామ మైన 
తాళ్లపాక చేరినాడు. 


అన్నమాచార్యుం వివాహము - గురువు. 
'పదునాతేండ్ర జడ ప్రాయమున తిరుమలమ్మను, అక్క_లమ్మను ఆన్న 


మయ్య వివాహ మాడెను. పరమేశు డైన అహోబల నరసింహస్వామి 
ప్రత్యక మె, తానే (త్రిదండమును, నారసింహచ[క్రాది మంత్రములు దయ 


చేయగా గొని హరి హయ గీవుని (బత్యక్షము జేసికొని, సర్వతంత 
స్వతంత్ర డై నట్టి వేదాంత ధేశికుల సంప్రదాయమున వర్తించు శఠకోప 
మునియొద్ద నితండు సకల వేదాంతపఠనము చేనెను. 
అన్నమయ్య కవిత్వము 

ఇప్పటికే అన్నమయ్య కొన్ని కీర్తనలు, కొన్ని శతకములు 
రచించినా డని తెలియవచ్చినది. గురూపదేశము పొందినది మొదలు 
హరిపూజ, హరిసేవ, హరికీర్తనము, హరిధ్యానము ఎల్లప్పుడు చేయ 
నారంభించినాడు. అప్పుడే-గీర్వాణభాషలోని వాల్మీకి రామాయణమును 


' అనురాగముతో చదివి జీర్ణించు కొని, పాటలుగా రచించి, తనచే రచితము 


లై న పాటలను ఒకటి వెంట ఒకటి పాడి చూపగా, విన్నవారెల్ల నువ్విళ్లూరి 
వీనుల పండువు కాగా_తుంబురుడో, నారదుడో లేక యీవిధముగా తిరుగు 
గంధర్వుడో లేక ఈ అన్నమయ మనుజుడో అని కొనియాడిరి. ఈ. 
వార్త విని టంగుటూరు నేలువాడు, రాచమూకలో పరాక్రమశాలి, నాళీక 


..జాత్రవాన్వయుడు, అజేయుడు అయిన సాళ్వ నరసరాయలు అన్న 


4 
మయ్యను ఆశ్రయించి, కృష్ణుని సహాయమువలన అర్జునుడు భూచక్ర 
మేలినట్లు మీ సహాయమువలన నేనీ భూచక్ర మేలుదు ననిన, ఆతని 
' అందలం బెక్కి, ఆతడు భృత్య(ప్రాయు డై కొలిచి రాగా టంగుటూరు చేరి 
కేళవమూర్తికి నమస్కరించి తనకై నిర్మించిననగరిలో ప్రవేశించినాడు. 
ఏకార్యము gen వచ్చినను అన్నమయ్య డ్‌ తరువు లేనిదే సాళ్వ 
రాయలు చేనెడివాడు కాడు. అన్నమయ్యను హితునిగా, గురునిగా, 
ఎల్ల బంధువులుగ భావించెడివాడు. పెనుగొండలో నుండగా అన్నమా 
చార్యుల నటకు రావించి, (శ్రీహరి-పై మీరు రచించిన సంకీ _రృనములు 
వినవలయు నని కోరగా, అన్నమయ్య తన కీర్తనలలో మేశై. నవానినీ 
రసవంతము లై నవానిని, రసము లుట్టిపడగా రాగవర్షములతో పాడ 
నారంభించెను. అప్పుడు, సమీపమునందలి సంకీ ర్తనపరులను బిలిచి, 
బాగుగా వినిపించవలయు నని రాజు కోరగా వారును ' తిపిరిదండె, గాన. 
దండె, వాద్యదండెలు తానసంతానంబు చూప, స్థాయిషడ్డము పంచమము 
జేసి _ లాయములు కడు వింత డాలుగా( జూప - తేనలపై తేట తిన్నని 
చెజకు - పానకముల నేరుపజచిన మేలు_ చక్కెరలో తీపు చల్లం దెమె 
రలు - చిక్కని కప్పురంబు జీవరత్నములు - కల యమృతంబు మీ(గడ 
మీ(దిచవులు - చిలుకుచు( గవు లెల్ల. జేయెత్తి (మొక్క. వెంకటపతికి 
గావించిన మంచి _ సంకీ ర్తనముల రసంబు లుట్టంగను = సింగార మొక 
కుప్ప జేసినరీతి _ రంగ న రాగవర్ష ములతో as రాజును (ప్రజ 
లును సంతోషించిరి. 'అన్నమయ్యను సాళ్వరాయండు సన్మానించెను. 
అనుదినము అన్నమయ్యకీ రనలను వినుచుండెను. 


అన్నమయ్య మహిమము 

ఒకనాడు రాయలు కోరగా అన్నమయ్య అలంకరించుకొని పల్లకి 

నెక్కి సంక్షీర్తనపరులు నేవింపగా, శంఖధ్వానముతో నృపాస్థానముచెంత 
పల్లకి దిగి వెంట నుండు వైష్ణవుని నల్లన చేయూది లోని కరిగి, 
'..పేమతో తన రాకకై ఎదురుచూచుచున్న రాజును సమీపించి, నెయ్యము 


5 


తియ్యము ఎసగ సొలవక, శ్రీనివాసో రక్షతు అని దీవించి చే తిరు 
మణి నిచ్చె. ఇచ్చుటయు నెదురుగా జనుదెంచి చేకొనుచు సాగి (మొక్కి. 
“చెలులార వేంకటశిఖరినాయకుని_కలికికి. గడకంట6 గనుపట్టు నెజుపు _ 
'చెళువ మేగతి నుండె జెప్పరే' అన్న పదమును పలుమరు పాడించి - 
పాడించి, విని విని, చొక్కి తలయూచి, ఇది కవిత్వం బని మెచ్చెను. 
ఆనాటి సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, భూమిధవులు, సామం 
తులు:నుండిరి. అన్నమాచార్యుల మహత్యము నంతటిని వీనులార 
వినియు, కన్నార కనియు, సాళ్వ నరసింగరాయడు గర్వాంధు డై పదరక 
వెంకటపతిమీద నుడువు పదములరీతి నాపై నొక్క పదము చెప్పు 
మనెను. అన్నమయ్య "రెండు చేతులతో చెవులు మూసికొనుచు హరి 
హరీ అనుచు “హరి ముకుందుని గొనియాడు గా జిహ్యూ నిను. గొని 
యాడంగ నేర” దనెను. వెంటనే రాయ లుగు డై మూరురాయరగండ 
సంకెల వేయించి యతనిని చెజయం దుంచెను. అన్నమయ్య వెంకట 
పత్నిపై కీ ర్రనలు పొడగనే సంకెలలు పటాపంచ లె వదలిపోయినవి. 
రా జీవిషయము విని మహోగగు డై తిరిగి సంకెలలు వేయించి పరీ 
క్షించెను. తిరిగి సం కెలలు వీడ్వడినవి. రాజు భయపడి అన్నమయ్యకు 
(మొక్కి “అపరాధి అపరాధి కృప జూడు" మని వేడెను. పూజించెను. 
పల్లకిలో నుంచి తన మూప్పన పల్ల ల్లకికొమ్ము నిడుకొని ఊరేగించి గౌర 
వించెను. అన్నమాచార్యు అనుగ్రహించి “నరహరిసంకీ రృనము సేయు 
వారి6 _ బరసమానులు గాగ బరికింప వలదు. కృతయుగమున, (తేతా 
యుగమున, ద్వాపరయుగమున నేమేమి నరులకు జలజోదరు డిచ్చునో 
యన్నియును జలజోదరుడు నిజసంకీర్తనమున కలియుగమున నిచ్చును 
గావున నీవు ప్రతి లెనిభక్రి వెంకటపతిమీద, అదే రీతి భక్తి అతని దాసుల 
మీద వదలకు” మనెను. లోక మంతయు నీ విషయము విని. అన్న 
మయ్యను పొగడ జొచ్చెను. అచటనుండి తిరుమల జేరి స్వామిని 
దర్శించి, శృంగారమంజరి రచించి స్వామికి వినిపింపగా స్వామి “ఆడుచు( 
బతకమా కన్నలజోల - పాడ(గ నా, డెల్లం బసిబిడ్డ నైతి _ నాకృష్ణ 


6 
మాచార్యు నధ్యాత్మవినుతి - రాక గొన్నాళ్లు విరక్తుండ నైతి _ జగళి 
సీ శృంగారసంకీ రనముల _ కగపడి మంచి [పప్రాయపువాండ నయితి' 
నన్నాడు. అన్నమయ్యయు (ప్రతివత్సరము జరుగు  బసహోత్సవములు 
నేవించుచుండెను. ” 
అన్నమయ్య _ పృరందరరాసు 

గద్యపద్యముల డెబ్బది రెండుమంది యాద్యులచే గొనియాడించు 
కొన్న రసికుడు, (శ్రీపండరంగవిట్టలుడే సంధ్యలకు నీశ్టీయగా చేక్షోన్న 
పురందరదాసులవారు పరమభాగవతు దై, నందవరకులాగణి యె యె, వైపే 
వోత్తము డై, మురహరిసంకీ రనపరు డై యతని సంకీర్తనల . జరు 
కొన్నమాత్రమున, తలచిన మాత్రమున భూత బేతాళ పిశాచములు ప్రొజీ 
పోవ శుభంబులు కలిగించువా డని అన్నమయ్య ప్రసిద్ధిని పొందినది 
వినియు కనియు మనసున భయమును పొంది యతనిని సమీపించీ 
సాక్షొత్తు శ్రీవిష్ణునిగా కీర్తింపగా అన్నమయ్యయు పురందరదాసుల వారిని 
సాక్షత్తు పండరంగవిట్టలునిగా క్రీ ర్తించెను. 


అన్నమయ్య రచనలు: అన్న మాచార్యచరిత్ర ననుసరిం చి. 


(1) యోగమార్షమున కొన్ని, వై రాగ్యరచనతో కొన్ని, శృంగారరచన 
రీత్రి కొన్ని" రాగతాళసహితముగా ముప్పది రెండు వేల సంకీ రృనము 
లను రచించెను. 


(2) ద్విపదరూపముగా రామాయణము రచించెను. (నేడు కానరాదు) 


(3) చేవభాషలో వేంకటా(దిమహాత్మ కము నంతటిని రచించెను. అది 
నేడు ప్రకటిత మైనది కావచ్చును. 

(4) శృంగారమంజరి రచించెను. (ప్రకటితము 

(ర్‌) శతకములు పండ్రెండు రచించెను. (ఒక శతకము గలదు. 
ప్రకటితము) 


(6) ఇతరభాషలలోను కొన్ని ప్రబంధములను రచించెను. తెలియరాలేదు. 
స ట్ర పదములు మాత్రమే. 


7 
(7) సంకీర్తనలక్షణకారుని రీతిని దేవభాషలో సంకీ.ర్తనలక్షణము 
రచించినట్లు కలదు. శే డిది కానరాదు. 


. అన్నమయ్యథార్య తిమ్మక్క ప రచించినది. 
(ప్రకటితము) 


అన్నమయ్య సంతతి 


అన్నమయ్యకు తిమ్ముక్క_పలన నరసింహకవి జన్మించెను. 
నదసింహకవి “పాడను వర్ణపద్ధతి జెప్పను, నీడు జోడు లే డని సభలో. 
వాదించి జయించినవా(6' డని అష్టమహిషీకల్యాణమున గలదు. ఇతండే 
క వికర్ణ గసాయనమును రచించిన సంకుసాల నరసింహకవి. 


తిరుమలమ్మ కుమారు. డె డె న నరసింగన్న తనతల్లి మరణానంత 
ty అక్క లమ్మ తనకు సవతితల్లి యగుట, ఆమెకు 'పీకసికే గిట్టక 
చోస్సబ కారణములుగా తాతగారి లైన సుంకేసుల (కడపజిల్లా పులివెం. 
ఎల తాలూకా చేరియుండును ! లేదా. సాశ్వనరసరాయలకు అన్న మ 
య్యకు గిట్టని దినములలో సుంకేసుల చేరి యుండవచ్చును. అచటనుండి 
యత డహోబలము చేరి తమ మత గురువుల ప్రో త్సాహముతో (శ్రీరంగము 
జారిన టున్నారి తు! ఈకారణములచే. నతడు తాను రచించిన కవిక ర్లరసా 
యనమున తన తల్లిదండ్రులను పేర్కొన లేదేమో! 


ఫ్‌ 


౦కేసులలోని నరసింహాస్వామి కృపాకటాక్షమున కలిగిన 
నాం డగుటచేతగే యతనికి అన్నమాచార్యులు తండి, తాత, ముతాతల 
పేక్టలో నొక దానిని పెట్టక నరసింహు( డని యతనికి పేరు పెట్టి 


నికర్ణరసా యనపు తాళపత్ర ప్రతులలో దేనియందు గాని యవ 
తారికలోను నాళా సాంతగద్యలలోను సుంకేసుల యని కాని సంకుసాల 
యని కాని లేదు. అది యా తరువాత నెప్ప ఎడు చెరినదో ! 


8 


నరసింహకవికి నాంచారమ్మయందు నారాయణుడు, అనంతమ్మ 
యందు అస్పలాచార్యులు, అన్నమయ్య యనువారు జన్మించిరి. వారిని 
గూర్చి వివరములు తెలియ రాలేదు. 
అక్కలమ్మవలన తిరుమలాచార్యులు, నరసమ్మ, తిరుమలమ్మ 
కలిగిరి. 
తిరుమలాచార్యుల రచనలు 
తిరు మలా చార్యులు “ఆంధ్ర వేదాంతము” (భగవద్దీత తెలుగు 
వచనము), ద్విపదరూపమున హరివంశము, చక్రవాశమంజరి, రేపఅకార 
నిర్ణయము అనువానిని రచించె నని అష్టమహిషీకల్యాణమున గలదు. 
అష్టమహిషీకల్యాణమున పేర్కొనక నేడు లభ్యము లగునవి 
పెదతిరుమలయ్య రచనలు:_శృంగారసంకీ రృనలు; అధ్యాత్మసంకీ రృనలు, 
* వై రాగ్యవచన మాలికాగీతాలు ; శృంగార దండకము ; శృంగారవృత్త 
పద్యాలశతకము ; వెంక కేశ్వరోదాహరణము ; నీతి సీసపద్యశతకము ; 
. సుదర్శనరగడట. అష్టమహిషికల్యాణమున 'పేర్టాన్న చ|కవాళనుంజరి; 
రేఫజకారనిర్హ యము ; ఆంధ్రవేదాంతము (భగవర్గీతవచనము) లభ్య 
ము లై నవి, హరివంశము మాత్రము కాన రాదు. “సంకీ ర్తృనలక్షణము” 
నకు వ్యాఖ్య రచించె నని చినతిరుమలయ్య పేర్కొనెను కాని అది కూడ 
నేడు కాన రాదు. కాలగర్భమున నెక్కడ అణగి యున్నదో ! ఈతనికి 
_ “శ్రీమద్వేదమార్షప్రతిష్టాపనా చార్య, (శ్రీరామానుజసిద్ధాంత స్థాపనాచార్య, 
వేదాంతాచార్య, కవితార్కి_కకేసరి; శరణాగతవ్యజపసంజర'* బిరుదులు 
గలవు. 
"'పెదతిరుమలా చార్యులకు తిరుమలాంబయందు అష్టభాషాచ క్ర 
వర్తి యెన చినతిరుమలయ్య, అన్ని విద్యలయందు అన్నమయ్యను బోలు 
శ్రీ వేటూరి _పభాకరళాన్త్రిగారు “వెంక పేళ్వర వచనములు” ఆను పేరుతో (శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్టానమువారి యాజమా న్యమున( (బ్రకటించిరి, వై రాగ్యవచన మాలికా గీతములు 
Thallapaka Minor Works అను సంపుటమున( (బక టింప(బడినవి. 


g 


అన్న మాచార్వ్యు(డు, సంగీతసత్ర విత్వాధికు(డు తిరు వెంగళాహ్యాయు(డు, 
ఉషాకల్యాణ, పరమయోగివిలాస, అష్టమహిషీకల్యాణాదుల రచించి 
స్వామి కంకిత మిచ్చి వారిచే మకరకుండలములు గొన్న వా(డు, దినము 
'నకు వేయిద్విపదలు రచించువాండు నయిన తిరువేంగళనాథు(డు, విద్యా 
విశారదు(డు, తోకవిదితుండు కోనేటి వెంకటనాథుండును కలిగిరి. అని 
అష్టమహిషీకల్యాణమున గలదు. 
వీరిలో చినతిరుమలాచార్యుడు -. సంకీ రృనలక్షణము, అష్టభాషా 
దండకము, శృంగారసంకీర నలు, అధ్యాత్మసంకీర నలు అనువానిని 
రచించెను. ఈ చినతిరుమలయ్య రచించిన అధ్యాత్మ, శృంగారసంకీ ర 
నల్లే'యిపు డీ సంపుటమున (ప్రకటింప బడుచున్నవి. 
అన్నమాచార్యుల అధ్యాత్మ, శృంగారసంకీ ర్తనల మొదటి టేకు 
లలో పదునాఖవ యేటనుండి యతడు సంకీర్తనలు రచింప నారంభించి 
నట్లు చెక్కబడి యున్నది. ఈత డేనాంటినుండి రచింప నారంభించి. 
నాడో యీ రేకులలో స్పష్టముగా పీర్కానబడ లేదు. కానీ యీ మొదటి 
కీ రన చూడుడు. 
స్ట వరాళి 
"రామా రామచలంద రాఘవా రాజీవలోచన రాఘవా 
సౌమిత్రి భరతశ్యతుఘ్నులతోడ జయ మందు దశరథరాఘవా॥ పల్ల వి॥ 
శిరసు కూ6(6కటులరాఘవా చిన్నారిపొన్నారి రాఘవా 
గరిమ నావయసున తాటకి. జంపిన కౌసల్యనందన రాఘవా 
అరిది యజ్ఞము గాచి రాఘవా యె హరునివిల్లు విరిచినరాఘవా 
సిరులతో జనకునియింట జానకి. జెల(గి పెండ్రాడినరాఘవా 
క హా వన ఫో వ స స 3౫ మ 
య బి మ కక ప కి న మ 2 
(చిన. అధ్యా. సంఖ్య 1.) 
1 ఈ సంకీర్తన ఆన్నమాచార్యుల ఆధ్యాత్మసంకీర్తనల 5 సంపుటమున 217 వదిగా 
నున్నది. (బ్రాయసగాని పొరపాటో లేశ బుద్ధిపూర్వకముగనే చెక్కినారో | 


Vol 10-౯2 


10 


“నావయసున తాటకి( జంపిన కౌసల్యనందన రాఘవా "యని 
యుండుటచే (శ్రీరాముడు తాటకి. జంపినవయసున నీతండును కీర్తనల 
రచించినా. డనుకొన వచ్చును. అయిన రాముడు తాటకి. జంపిన 
దెపుడు? అనుటకు వాల్మీకిరామాయణమున. 


ఊనషోడళవర్షో మే రామో రాజీవలోచనః 
న యుద్దయోగ్యతా మస్య సశ్యామి సహ రాకీనై ౩ ॥ 
(బాల. 20 సర్గ 2 గో శో 


అని కలదు. ఆసందర్భమున తద్వా్యభ్యాత లై. లై న గోవిందరాజ 
పండితుడు ' ఊనాః అసంపూర్ణాః మోడళవర్గాః యస్య సః తథో కః 
ద్వాదశ వర్గ యితి యావత్‌. బాలో ద్వాదళ వర్షోయం అకృతాస్త్ర క 
రాఘవః ఇతి విశిష్య వక్ష్యమాణత్యాత్‌. పరిపూర్ణ సోడశ వర్షో హొ యుద్ధ 
క్షమో భవతి. ద్వాదశ వర్దో బాలః కథం యుద్దాయ (పభవతీతి భాసః.” 
గోవిందరాజీయము వప ఇడి 120 వ పుట. కుంభకో ణమువారి (ప్రతి. 


ఇంకను ' 
“ బాలో ద్వాదశ వర్గో= య మకృతాస్త్ర శ్చ రాఘవః 
కామం తు మమ యని న్యం మయా సహ గమిష్యతి ” 
(యుద్ద. 38 _ సర్గ 6g.) 
ఆ సందర్భమున వ్యాఖ్యానించుచు “ద్యాదళ వర్షః ద్వాదశ 
|. వర్షవయస్క. కేచిత్తు ఇదం రావణబిఖీషయో క్తం వస్తుత ఊనోడక 


వర్ష ఇత్యుక్త మిత్యూచుః ' 1 గోవిందరాజీయము 4 అరణ్యకాం ee PN 
పు. కుంభకోణమువారి ప్రతి. దీనిని బట్ట గోవిందరాజ పండితుని యఖి 


"(ప్రాయము ప్రకారము పం(ైండు గాని పదునాజుకు తక్కువ గాని వత్స 


రము లుండు నని తోచుచున్నది. ఈ గోవిందరాజ పండితుడు గూడ 
16 వ శతాద్దివా(డు. (చూ, (శ్రీ యం. కృష్ణమాచార్యులవారి సంస్కృత 
వాజ్మయ చరిత్ర. పుట 28. ఆంగ్లగంథము 

చినకిరుమలయ్యకు సుమారు మూడువందల సంవత్సరములకు( 


బూర్వు(డు రంగనాథరామాయణ క ర్త మైన అచ్చ వెల్లి రంగనాథుడు 
“తన రంగనా స 


[11 
రాముండు ముగ్గుండు ; రాముడు నిసువు ; 
రాము డెబుంగ(డు రణకిశలంబు ; 
పదియును న్‌ దేండ్ల (పాయంబువా(డు ; 


కదలెడు చిప్వకూ (కటి గలవా(6డు ; 
(రంగనాథరామాయణము ఆంధధ్రవిశ్వవిద్యాలయ ప్రతి పుట. 23 న 


అన్నమయ్య కూడ '|పవిమల ద్విపద్మపబంధ రూపమున నవము 
గా రామాయణము ' రచించెను. చినతిరుమలయ్యయు వదునై దు వత్సర 
ములు గడచి పదునాఅవ సంవత్సరము వచ్చినపిదపనే కీర్తనలు రచించి 
నా6 డని మనము విశ్వసింప వచ్చును. 


తలిదండ్రులను శే లర్‌ ర్కొానక యితడు తాతగారినే భక్తి (శద్దలతో 
కీర్తించినాండు. ఆయనను ఎంతో గొప్పగా పేర్టాన్నాండు. "అన్నమయ్య 
అప్పండైన (శీవెంక పేళుని వరప్రసాది యనియు-ఆదినారాయణుని తన 
మనమున నిలిపినవా6 డనియు - సనకసనందనాదులంతటివా6 డనియు -_ 
హరిపై పెక్కుసంకీర్తనలు విన్నపించినవా( డనియు _ వేదముల యర్థ 
మెల్ల తెలిసికొని తెలిపినవా( డనియు _ రామాసుజాచార్య మతమున 
నిలిచినవా(. డనియు _ (శ్రీవెంకకేశుని తమకు విందువలె దయచేసినవా( 
డనియు వర్షించినా6డు. 
సాళంగనా6ట 
అప్పని వరప్రసాది అన్నమయ్యా 
అప్పసము మాకె కల. డన్నమయ్యా i పల్లవి, 11 
అంతటికి నేలి కైన ఆదినారాయణు( దన 
_ యంతరంగాన నిలిపీ నన్నమయ్యా 
సంతసాన( జెలువాందె సనకసనందనాదు 
లంతటివా(డు తొళ శ్లోపాకన్నమయ్యా mw nl అప్పు 11 
బిరుదు టె'క్కి.ములుగా( బెక్కు. సంకీ _ర్రనములు. 
హరిమీ(ద విన్న వించె నన్నమయ్యా 
విరివి గలిగినట్టి వేదముల యర్ధ మెల్లా 
అరసి తెలిపినాడు అన్నమయ్యా "1 అప్ప ॥ 


42 


అంద  మైనరామానుజాచార్యమతమున 
_ అందుకొని నిలిచినా. డన్నమయ్యా 
విందువలె మాకును (శ్రీవెంకటనాథుని నిచ్చె 
అందరిలో? దాళ్ల పాక అన్నమయ్యా. అప్ప ॥ 
(చిన - తిరు. అధ్యా, సంఖ్య, 23.) 
చినతిరుమలయ్యకు ముప్పదేండ్ల ప్రాయమున తల్లి చనిపోయిన 
. ట్లున్నది. ఉపనయనము కూడ నతనికి అన్నమయ్యయే చేనె నట: తనకు 
తండ్రి, గురువు అన్నియు తాతగా రైన అన్నమాచార్యులే యని యితండు 
తెలిపినాండు. అల్లరి చిల్లరి చేష్టలకు లోను కాంటోవుసమయమున అన్న 
మయ్య యతనికి “మార్గదర్శి యై యెన ట్రున్నాండు. ఆయము ల నం 
కీర్తనగా రచించినాడు. చూడు(డు : 


లలిత 


తాళపాకన్నమాచార్య దై వమవు నీవు మాకు 

వేళమె (శ్రీహరి గనే వెర వానతిచ్చితివి il పల్లవి il 
గురుడవు నీవె సుమ్మీ కుమతి నై ననాకు, 

సరవి బబ్రహోపదేశము సేసితి 

పరమబంధు(డ వైనా చరికిఠప. ఏవే నుమ్మీ 

. వరున నే? జెడకుండ వహించుకొంటివి ॥ తొళపాక ॥ 
తల్లి వైన నీవె సుమ్మీ తగినవిషయాలలో 

సల్లదాన( బడకుండా (బతికించితి 

అల్లుకొని తోడునీడ వై నా నీవె సుమ్మీ 

చిల్ల రమాయలలోన( జెడకుండా6 జేసితి ॥ తాళపాక ॥ 
దాతవు నీవె సుమ్మీ తగు (శ్రీ వెంకటనాథు 
_ నాతల(పులో నిలిపి నమ్మ. జేసితి 

యేతల6 జూచినా నాకు నేడుగడయు నీవె 

ఆతల నీతల నన్ను నాడుకొని కాచితి..... _ ॥ తాళపాక ॥ 

. (చినతిరుమలయ్య అధ్యాత్మ 39 సంఖ్య.) 


19 
“వెంకపేశుం డే సర్వమును " ఆస్తి అన్నమయ్య యితని ఉప 
ల నటి. | 
రామక్రియ 
పప గలిగిన జాలు నిక్కము అన్నీ6 గలవు 
ఆవల మాయా చారు డానతిచ్చెనయ్య్యా 11 పల్లవి it 
యేతోకమున నున్న యెడయనిసొమ్ము నీవె 
. తాలిమి యెందు టోనిధనము' నీవె 


కొాలముకడా తరగని ధాన్యము సీ వని 
'ఆలించి మాగురు( డిసి ఆనతిచ్చెనయ్యా 1 సీపు ౪ 


,యెందెందుం -దిరిగిన యేలికవు నీవె 
నిందలేనియట్టి తోడుసీడవు నీవె 
ముందువెనకల నిల్లు ముంగిలియు సీవె యని 


అందముగ దేశిక. డె ఆనతిచ్చెనయ్యా | స్‌వు | 


యెన్న6డు( గల(గనట్టి హితుండవు నీవ 
పన్నిన ట్రై వుండె నిచ్చపంటా నవే 
నన్ను గాచే శ్రీవెంకటనాయు(డ వని తాశ్రపా  . 
లం స్త్‌ 
కన్నమయ్యగా6 నాకు నానతిచ్చిరయ్యా. 1 సీపు ॥ 
(చినతిరుమలయ్య అధ్యా = సంకీర్తన సంఖ్య 46). 


అన్నమయ్యకు పూర్వులు నందవరీకులు. వీరు చౌడేశ్వూరీ 

ఉపాసకులు, చౌడేశ్వరి తామస్మప్రధాన దై వము. నాటి ఆచారము నను 
సరించి దేవికి బలి వగైరాలు ఆనాడు సమర్పించెడివా రేమో ! ఈనాడు 
వారు తత్ప౦త్యామ్నాయ మార్గముల ha రట. మిగత 
వివరములకు మదాసు (ఖాచ్యలిఖిత పు _స్తకశాలలో నిడి. నెం. 580 మాచ, 
పాపనమంత్రి విరచిత నందవరప్ప చరిత్ర చూచునది. . పచ్చితామసు 
లయిన తమ్ము పరమసాత్వికులను జేనె ననీయు, తమ కులమున మొదట 
(శ్రీవైష్ణ షవమును స్వీకరించినవా( డనియు, సంకీ _ర్తన పద్ధతి నుపదేశించి 
నాం డనీయు, శ్రీ వెంకటేశుని దమకు ప్రసాదించినాం డనియు, నితండు 
“ర షు. చూడుండు : 


జ 
'దేసాళం 
ఎట్టిపితోప దేశకు. డెటునంటిదయా శువు 
అ సై తాళ్ల పాకన్న మాచార్యులు ar పల్లవి it 
పచ్చితామసుల నుమ్ము( బరమసాత్వికుల(గా 
యిచ్చటన సేసినా(డు. యెంత చిత్రము 
యిచ్చగించి మాకులాన నెన్నండు లేనివై పవ 
మచ్చముగా( గృప నెనె నన్నమాచార్యుండు . 1] ఎట్టి 1. 
ముదిరినపాపకర్మములు సేసినట్టి మమ్ము _ 
యెదుట బుణ్యుల. జేసె నెంత సోద్యము 
కదిసి యేజన్మాన.( గాననిసంకీ ర్తన 
మదన నుపదేశించె నన్నమాచార్యు(డు wl ఎట్టి 1 
గడుసుందనపు మమ్ము( గడు వివేకులం జేసి 
యిడుమ లెల్లా' బాపె నే మరుదు 
నడుమన యెన్న6డు( గానని (శ్రీ వెంకటనాథు 
నడియాలముగ నిచ్చె నన్న మాచార్యు(డు. il ఎట్టి il 
(చినతిరుమలయ్య = అధ్యా = సంఖ్య 08) 
చినతిరమలయ్యయు తాతగారివలె నదై్వైతులను వాద, జల్ప, 
వితండ, ఛలవాదులను, గర్లించినా(డు. చినతిరుమలయ్య కీర్తన యిది: 


లలిత 
సకలపురాణములు చాటి నిను6 బొగడంగా. 
తకమకలుగా నల్ఫార్థము చెప్ప దగునా il పల్లవి i 
నిను నిద్గుణు డనేటి నీచజాతులయం దె 
యెనయు దుర్గుణము దా నెంతో 


కనకంబు నిను మనుచు కారునాయంబులను 
యెన లేనిదుర్వాదుల నే మనంగ గలము ॥ సకల ॥ 


15 


సీవే తో మనుకొనేటి నిందితాత్ములు దాము 
. కొవించుదోహంబు కడమా 
దావతుల( దను( గన్న తల్లి గ డ్లని ప పల్కు 
దేవతానిందలకు దెలుపంగ వశమా 1 సకల ॥ 


అమరుసర్గము మిథ్య యను కూన్యభాషలకు 
'తమితోడ (భ్రమ యేల తరగు | 
తమగురువు శాస్త్రంబు తామె క ల్లనంగాను 
క్రమబుద్ధి (శ్రీవెంకటనాథ యిత్రువా. ॥ సకల ॥ 
. (చిసతిరుమలయ్య _ అధ్యా - సంఖ్య సరీ 
వ తాతలవలె సీతండ కూడ స్నుపభాతమును కీర్తనల రూప 
మున సంకీ రన చేసినాడు. ఈతని తండి యగు పెదతిరు మలా చార్యులు 
ద్విపదరూపమున (ప్రత్యేకముగా 'స్ముపభా తమును రచించినా(డు. (ఇది 
ముంద్రితము. చూ. శ్రీ వెంక పేశ్యర వచనములు, శ్రీవెంకటేశ్వర 
(ప్రభాత స్తవము. పరిష్కర్త: శ్రీ. చే. ప్రభాకరశాస్త్రిగారు అన్నమయ్య. 
కీర్తనలు చెల్లాచెదరుగా నున్నవి. తాళ్లపాకవారి సుప్రధాతము క్రీ.శ, 1480? 
నుండి స్వామిసన్నిధిని గానము చేయబడుచున్నట్లుగా( దెలియుచున్న ది, 
భూపాళం 
గోవిందా మేలొనవయ్యా 
కావించి భోగము 'కడమా నీకు 11 పల్లవి 11 
రోములజు చల్ల నికాంగిట6 దగిలి 
సమరతి6 బాయంగం జాలవూ 
కవమలభవాదులు కడు నుతియింప(గ 
విమలపుశయనము విడువ(గ లేవు ॥ గోవిందా ॥ 
భూసతితోడుత పొందులు మరిగి, 
వేసర విదె సీవేడుకలా 
వాసవముఖ్యులు వాకిట నుండ(6గ 
పాసి వుండ నని పవళించేవూ | గోవిందా ॥ 


సీశామనసిజలీలల( దగిలి 
నాలితోడ మాన(గ లేవూ 
'వేళాయను (శ్రీవెంకటనాథుండ 
పొలించి దానుల (బబదికించ6(6గనూ. ॥ గోవిందా ॥ 
(చినతిరుమలయ్య - అధ్యా - సంఖ్య 57.) . 
సతీ సుతులు, బంధువులు, ధనధాన్యములు, కామ [కో ధములు, 
పంచేంద్రియములు, ఇల్లుముంగిళ్లు నివి యన్నియు మోహమును పెంచు 
ననియు వీని కన్నిటికిని నతీతు. డగునట్లు ఆచార్యులు తనకు శ్రీవెంక కేశ 
పాదము పట్టి యిచ్చి రనియు నందుచే తాను తరించితి ననియు నితండు 
సంకీర్తనము రచించినా(డు. 


గుజ్జరి 
చలమె చెల్లించుకొన్న సతులాల 
సులభమా మీతో పొందు సుతులాల ॥ సల్ల వి 1... 


ప్రతి నైన యతి నైన వలలమాటల. బెట్టి 
బతిమి చెరుతురుగా బంధువులాల 
హితవరుల వలెనె యింత నంత ఇలయించి 
తతి గొందురుగా ధనధాన్యములాల | చలమె ॥ 
ద్ద నైన పస నై! శన పెలుచు(దనమె రేంచి 
k= మీరించిన కామా, ధములాల(?) 
అద్ది యెంత విరక్తు ఇ నా విషయాలకే 
దిద్దితిరిగా పంచేందియములాల ॥ చలమె ॥ 
ముని నైన బుషి నైన మోహమె పెంచి మరపి 
మొనసితిరిగా యిల్లు ముంగిళ్ళాల 
ఘను డైన శ్రీ వెంక 'టనాథుపొదములు 
చనవున. జూపితి రాచార్యులాలా. ॥ చలమె ॥ 


(చినతిరు - అధ్యా - 26 సంకీ రన. ) 
చూ, (అన్న - అధ్యా, 5 సం. 12! కీర్తన.) 


17 


గురుభ క్రి గలిగి యుండవలయు ననియు, ఏకేశ్వరోపాసకులుగా. 
నుండవలయు ననియు నితడు తండ్రితాతలవలె కీర్తనల రచించినా।డు. 
- వెంకపేశ్వరుండు కల్పవృక్షమువంటివా( డని “చిత్తమా-జీవుండా* అను 
* సంబోధనల మూలముగా తెలియ? జేసినాడు. 


ఏవో ఆపదలు రా(గా జను లెల్లరు శాంతులు సేయ మొదలిడిన 
టున్నారు. ఇందు జన్మశాంతి_గృహశాంతి _ సర్వగహశాంతి _ నక్షత్ర 
శాంతి-కాలశాంతి వీనిని చేయుటకన్నను శ్రీహరికీ ర్రనలను సంకీర్తనము 
చేయుటయే (శ్రేష్ట మని పేర్కొన్నాడ.. 
er మలహరి 
న్య 'సంకే లేక తలచిన జాణలకు 
సంకీర్ణ నమె ఫో సర్వశాంతి 11 పల్ల వి ॥ 
' భవహర మగుశ్రీపతినామమె 
జవకట్టి తలంచితే జన్మ శాంతి 
తవిలి హరిపూజ తాం జేయు పె 
కువలయమున నిదిగో గృహాశాంతి _ ॥సంకి ॥ 
అంది (ధ్రువవరదు(డ యనినదె | 
కందు వైన సర్వగహశాంతి 
యిందురవినయనుని నెరు(గుకు 
చంద మైన దిదివో నక్షుత్రశాంతి ॥ సంకె॥ 
భావించి యనంతునిం బలుకు బె 
కావించిన దిదివో కాలశాంతి 
_ , శ్రీ వెంకటనాథుని. జేరుటె 
దేవమానవుల కును 'దేహాళాంతి. 1 సంక ॥ 
(చిన-ఆధ్యా-సం ఖ్య 20.) 
అన్నమాచార్యులు రచించిన అధ్యాత్మసంకీ ర్రనములలో తన 
వలననే (శ్రీవెంకపేశుండు కీర్తిని పొందినా. డని రచించినాండు. 


౧8 
బౌళిరామ [క్రియ 


be 'నొక్కండ లేకుండితే సీ కృపకు బా(త్ర మేది 
_ పూని నావల్లనే కీర్తి( టొందేవు నీవు ' 
అతిమూఢులలోన నగేసరుండ నేను 
ప్రతి లేనిఘనగర్వపర్వతమను 
తతి బంచేందియముల ధనవంతు(డను నేను 
వెతకి నావంటివాని విడువ6గ' జెల్లునా 
మహిలో సంసారపు స్నామాజ్య మేలేవాండ నను 
ఇహమున( గర్మవహి శెక్కితి నేను 
బహుయోనికూ పసంపద( దేలేవాండ నేను 
పహించుక నావంటివాని( దే నోపేవా 
భావించి నావంటినీచు( బట్టి కాచినప్పుడుగా 
 యేవంక నీకీర్తి గడు నెంతురు భువి 
నావల్ల సీ్‌కు( బుణ్యము నీవల్ల నే బ్రదుకుదు 


శ్రీ వెంక పేళుండ యింత చేర6 జుమ్మీ మేలు. 


1పలవి॥'.' 
(a) 


॥ నేనొ ॥ 


|| నేనొ It 


i నేనొ i 


(అన్న, అధ్యా రీ సంపు. 48 సంకీ 50) 


తాతగారి కీర్త నలను పలువారములు చదివి చదివి జీర్ణించుకొన్న 
చినత్‌రుములాచార్యులు కూడ అటువంటి కీర్తననే రచించినాడు. 


'దేసాళం 
ఏలికె వై న న్నాకని నేలంగాను నీ 
పల పథక కొకలేశము స స 
సని పూని నాయొకనిపొపము మానసా సొ 
ఘనసంకల్పమునక క(6 గడమా 
వెనకి నేనె పూజ సేయంగా మెచ్చే నంటె 
కనుకొనే వం దేమి కండ గట్టుకొంటివో 


1 పలవి॥ 


ళీ 


1 ఏలి ॥ 


ను 
‘Fg 


దేవుడ వె నామనసు దెరిచి రక్షించ(6గాను 
గోవింద సీమాయ కేమి గెజళా 
సోవల నాలోని భక్తి చూచి కాచే నంటివా 
కావలసి నీ వెంత గాదె. బోనుకొంటిదో || ఏలి ॥ 
అలరి నాహృదయమునందు( గానుపించితేను 
వెలయ నీమహిమకు వెలితా 
_కలిమితో' నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి 
యిలమీ(6ద నీకు నిప్పు డెంత క్రీర్రి గూడెనో. 1 ఏలి il 
(చిన-అధ్యా= _తీశీ సంకీ ర్తన.) 
ఆన్నమయ్య ' వో చ డ్‌ లేకుండితే సిక్సుపకు( దాత మేది, పూని 
నావల్ల నే కీర్తిం బ్‌ టొందేవు సీవుంనావల్ల సేకు6 బుణ్యము నీవల్ల నే బదు 
కుదు" నని యనుట గాని, చినతిరుమలయ్య “ఇలమీ6ద నీకు నిప్పు డెంత 
కీ ర్రి గూడెనో” అనుట గాని అహంకారముతో ననుట కాదనియు, స్వామి 
యెడ గలచనవుతో మనవి చేసి రనియు భావింపవంసియున్న ది. వీరిరువురు 
శ్రీ వెంకయేశుని, లీలా విభూతులను కీ ర్రనలమూలమున [ప్రచారము చేయు 
 టచే శ్రీవెంకమేవని కీర్తి నలుదిక్కుల వ్యాపించుచున్నండెనట : 


సీ విందుడ వనియు, చందు(డ వనియు రాజులను దీవించు 
చుండిన ఆనాటి కవృలను, తమబంధువులను చినతిరుమలయ్య గర్జించి 
నాండు.- దీనిని జూడంగా చినతిరుమలయ్యయు రాజులమూలమున నేవో 
కొన్ని బాధలను పొందిన ట్టున్నాండు. ఆరాజు, ఆబాధలు తెలియ రాలేదు. 
రామ[కియ 

మాయలో మును(గ నేల మమత లేల 
చేయారా దేవు డీపాటి సేయ నోప(డా i సల్ల వి i 

అట్టె దేహసమ్మంధ మాసపడేజీవులాల 

"పట్టి హరిసమ్మంధాన బదుక రాదా 


నెట్టన సర్వాంతరా త్రై నిలుచున్న దేవు( డిమై 
చుట్టాలపక్కాలపాటి శుభ మియ్య నోపంగా ॥ మాయలో ॥ 


20 
మోసపోక ధనధాన్యములు గూర్వే 'దేహులాల 
వేసరక విష్ణుభక్తి వెదక రాదా. 
రాసి కెక్క యిందరిని రక్షించే దేవు(డె 
కొసువీసములపాటి కావ నోప(డా ॥ మాయలో ॥ 
వెలయ రాజులను దీవించేప్రాణులాల 
రల (శ్రీ వెంకటనాథు. గానంగ రాదా 
వలె నని యిందరికి వరా లిచ్చేదేవు డేమి 
= నిలువృుపాటిగుణ మియ్య నోప6డా. ॥ మాయతో ॥ 
స సంకీ రన, ) 
: _ దేసాళం 
ఎలుక గలిగితేను యీతండె దిక్కు 
. ముఖి నిమిష మీతని మాని వుండ దగునా | పల్లవి 1 
యెవ్వరిసొమ్ము గుడిచి యెవ్వరిగుజ్ణాల వెంట 
కొవ్వు దీర౬* “వారాడి కొలిచేది 
యివ్వల' బుట్టించి "పెంచి యేలినదేవుం డుండంగా 
అవ్వలివ్వలివారిని ఆసపడ( దగునా “౨ ౪ ఎయలిక ॥ 
తా నవ్వరికి( బుట్ట తల(కక వూరివారి 
నానందాన అయ్య లమ్మ లనుకొ నేది 
పానిపట్టి సర్వవిధబంధు6డు విష్ణుం డుండ6గా 
మానిసిచుట్టరికాలు మరుగ6గఈ జెల్లునా 1 ఎలుక ॥ 
యెందువంకనో యీదేహి యేమిటినో పొగడుచు 
_విందువలె నెవ్వరిని వెళ్లి జేనేది 
కందు వైన శ్రీ వెంకటనాథు(డు గావ(గా 
సందుసుడే కోరికల సట6బడ జెల్లునా. _॥ ఎటుక్‌ ॥ 
( చినతిరు.అధ్యా=55్‌ కీర్తన.) 
_ కాలము కర్మము, పాపము పగ, కులము గుణము నివి యన్నియు 
భగవత్సా పికి నడ్డు రా వని అన్నమయ్య యెన్నియో కీర్తనలు రచించి 
నా(డు, చినతిరుమలయ్యయు అట్టి కీర్తనమే రచించినాండు. 


21 


'దేసాళం 
వట్టి విచారము లేల వగపు లేల 
నెటన (శీహారిళ జేర నేరవలెం గార ॥ సలవి 1 
ఉం రి 

కాల మేమి సేసీని కర్మ మేమి సేసిని 
ఆలించిన ట్రైువునిని అజామిళునిని | 
కాల మేమి సేసె నయ్యా కర్మ "మేమి సేసెను 11 వట్టి 11 
పాప మమ అసస ఉగ యమ ససీని 
కాపాడె దేవు౭డె దగ్గర నుండగా 
యేపున ఘంటాకర్టుని యెలమి( (బ్రహ్లోదుని 
పాప మేమి సేనె.నయ్య పగ యేమి సేసెను ॥ వట్టి ॥ 
కుల మేమి చేసీని సణ మేమి నేసీని 
లు వె నథశ్రీవెంకటనాథు. డుండంగా 
కా ॥ 
అలరి వాల్మీకికి అలనా. డహాల్యకు 
కుల మేమి "వేనెనయ్య గుణ మేమి సెసెను. oo వట్టి [| 
(చిన-ఆధ్యా 43 సంకీ రన.) 
చేయెత్తి యెలుగె త్తి అన్నమయ్య శ్రీవెంకపేశ్వరుండు కలియుగ 
వాటే Pe 0) 
దైవ మని నిరూపించినాండు. ఆత(డు రచించిన కీ రన మిది. 


రామక్రియ 
చాకెద నిదియే సత్యము సుండో 
చేటు లే దీతని సేవించినను ॥ పల్లవి ॥ 


హరి నొల్లనివా రసురలు సుండో - 
సుర లీతనిదాసులు సుండో a Ts 


పరమాత్ము( డిత(డే ప్రాణము సుండో . '!..... 


ia fs ల i 1 EE గ్‌ , ళో : | 
(| న Tr alah జ ot WE: 
_ మరుగక మజిచిన మటి లే ది(కను i । చాటెద 11 


| 22 
వేదరకకుండు విష్తుండు సుండో 
సోదించె శుకు( డచ్చుగ సుండో 
ఆదిబహ్మ గన్నా(తండు సుండో 
యేదెస వెదకిన నితందే ఘనుడు ॥ చాటెద ॥ 
యిహపర మొస(గను యీతండె సుండో 
నహి నుతించె. బార్వతి సుండో . 
హస్య. మిదిశో రహి (శ్రీవెంకట 
షన 1 మనికై_ నిలిచె. ౪ చాకెద ॥ 
(అన్న - అధ్యా- 6 సంపు 164 సంకీ రన. ) 
ఇంకను చూ. (ఆన్నారు తరి: 140 సంకీ ఈ రన.) 
ఇంకను చూ. (అన్న = అధ్యా = -5 సంపు 288 సంకీ.) 
చినతిరుమలయ్య క్రీ రన మిది చిత్త గింపుడు. తాతకంసును నొక 
మెట్టు పెచేయిగనే రచించినాండు. 
మాళవి 
నూరవద్దు తాగవడ్దు నోరు చేందు గా వద్దు 
చేవీవ నొకచోట సంజీవి వున్న దిదినో ॥ పల్లవి ॥ 


పొల మెల్లా( దిరిగాడి ఫొడింబడనె వద్దు 
తలంకక గడ్డపార. దవ్వవద్దు 
_శంతని వాగుల వంకల వేదక వట 
చెలగి వొకచోట సంజీవి వున్న దిదివో 1 నూర ॥ 
మొక్కలాన6 జెరువులో ముని(గి చూడవద్దు 
నిక్కిన పుట్టల మీ (ద నమక వద్దు 
వెక్కసానం జేతిపై (డి వెలవెట్ట్‌ కొనవద్దు 
చిక్కు లెల్లా( ఖా ా పేటి సంజీవి వున్న దిదివో _ 1 నూర ॥ 
దీవులను నోడ లెక్కి తిరుగాడనే వద్దు 
సోవల బిలములోన జొరవద్దు 
కావించి [గహణాదికొాలము వెదక వద్దు 
శ్రీవెంకటనాథు( డై సంజీవి వున్న దిదినో . ॥నూర॥ 
రిక అధ్యా 54 సంకీ రన.) 


23 
* (1) స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవర్షంబులు 
౧౪౬౩ అగునేటి శార్వరి చె (త్రశుద (ప్రం౫లు చితా నక్షత్రమందు 
ఓ... థి | అలి 

(శ్రీమ ద్వదమార్ష (ప్రతిష్టాచార్య (శ్రీరామానుజ సి(౦)ద్దాంత[ స్టా ]పనాచార్య 
(స) వేదాంతాచార్య కవితార్రి కకేసరి శరణాగతవజపంజరు లై న |శ్రీతాళ్ల 
fret ళా యై ౧ 
పాక పెదతిరుమలయ్యంగారి (4) కొమారుండు శ్రీ చిన్న తిరుమలయ్యం 
గారు స్క_ం౦ంధపురాణో క మైన (శ్రీవెంక కేశ మాహాత్మ్య[ము] (క్రలో 
వికల్య నదీతీరమందు (శ్రీరంగమాహాత్మ్యంలోను దశాధ్యాయంలోను 
దేవళతీర్ణమందు (6) తమ | క్రైంకర్యంగాను] సర్వమాన్య అగ్రహార 
మైన అంతకుం పురమందు జీర్నోద్దారణంగాను (7) (శ్రీ వెంక కే 
శ్వరులాను నాచ్చియారును అనంత గరుడ విష్వక్‌ త్చేనాదులాను......., 
య... "పెరు = (8) మాళ్లిను ఆళ్వారులాను వుడై యవరును పూర్వా 
చార్యులాను అన్నమాచార్యులై న తమ ఆచార్యు(9) లాను తిరుప్రతిష్ట 
' చెసి ఆయాళ్యారుల సన్నిధిని పొద్లుగుంకి అప్పుడు నిత్యానుసంధానాలు 

(10) మొదలై నది అనుసంధించి ఆచార్యపురుషులు బీయరు,.... ..... 


శ్రీవై ప్లవుల పట టంత ర బై జ (పొ జ (11) ద్దు గృంక్కిన అప్పుడు 
ఆరగింపు అప్పపడి........ రెండు అప్పాలు పొతికె ఫలం చందనకాప్పు 
సమ (12) ర్పణ చేసి తమ ప్పుత్రపొత్ర పరంపర ఆచందార్క._ం౦గాను 
(శ్రీవై కుంఠయతి test .శ్రీయతిరాజియ్యం (18)గారి చేతను (వాయించిన 
శిలాశాసనం. 


మె శాసనాధారమును బట్ట చినతిరుమలా చార్యులు తాళ్ల పొకవారి 
కగ్రహార మై మై చెల్లుచు వచ్చిన అల మేలుమంగాపురమందు (శ్రీవెంక పే 
శ్వరస్వామివారి దేవాలయమును జీర్ణోద్దారము చేసినట్టు తెలియుచున్నది. 


PE] 


* ఈ శాసనము మంగాపురములోని కక దేవాలయ 
ద్వారపు కుడిబండ పై కలదు, నుంగాపురము చందగిరి సమీపమున నున్న (గ్రామము, 
“పైశాసనము తిరుమల తిరుపతి దేవస్టానమువారి శాసన సంపుటము సంఖ్య శ లో 144 
శాసనముగా (పక టింప(బడి యున్నది. (ప్రకటింవంబడిన శాసనములో కొన్ని యకర. 
ములు లోసించియున్నవి. ఐండమీంది శాసనమును నేరులో చదివి యిందు (ప్రకటించు 
 చుంటిని కనుక మ్యుదితళాసనమునకును దీనికిని కొంత భేదము కనబడవచ్చును, 


24 


ఇంకను నేడున్న శ్రీ వెంక పేశ్వురుల విగ్రహమును, అలమేలు 
మంగమ్మను,- అ అనంతగరుడ విష్యక్సేనాదులను, లక్ష్మీనారాయణస్వామిని, 
రంగనాథస్వామిని, పన్నిద్దరాళ్వా ఏర్లును, రామానుజులను, తమ ఆచార్యు 
లైన అన్నమాచార్యులను తిరు ప్రతిష చేసినట్లు తెలియుచున్నది. ఈ శిలా 
_ శాసనము [క॥ శ॥ 228-1540 వ సంవత్సరము నా(టిది. , ఆనాడు 
చిన తిరుమలయ్య ప్రతిష్టించిన విగ్రహములలో నేండు శ్రీవెంక కేశ్వర, 
లక్ష్మీనారాయణ, రంగనాథ, రామానుజ, విప్వక్సేన, గరుడాదులవి 
మాత్రమే కలవు. మిగిలినవి కానరావు. మిగిలినవి శిథిల మైన ఆ దేవా 
లయ (వాంగణములయం దెందేని అణగి యుండు నేమో! 
చినతిరుమలయ్య జీర్లోద్దారణ చేసిన ఈ దేవాలయపు మొదటి 
గోపురమున కిరుప్రక్కల అన మసి పెదతిరుమలాచార్యుల (ప్రతి 
మలను: చెక్కి.ం౦చినా(డు. ఈ (ప్రతిమలు నేడు తిరుమలలోని తాళ్ల పాక్‌ 
వారి సంకీర్తన భండారమున కిర్ముపక్కల కల (ప్రతిమలను పోలి 
యున్నవి. ఆతర్వాత లోపలిఛాగమున యెడమవై పున (లోనికి వెళ్ల 
నప్పుడు కుడిభాగమున) తన (ప్రతిమను చెక్కించుకొన్నాండు. తాను 
తిరుమలలోని (శ్రీవెంకపేశ్వరుని కుడిచేతితో చూపుచున్నాండు. అతండే 
సర్వరక్షకు( డని కాబోలు ! మణి కొంచెము లోపలికి 'వెళ్లగనే మొదటి 
ద్వారము దా(టిన దే లోనికి వెళ్లునప్పుడు కుడిచేతివై పు మొదటి స్తంభమున 
అన్నమయ్య [ప్రతిమను ఎడమచేతితో కొండ పె పై వెలసియున్న "వెంక మే 


శ్వరుని చూపునట్టు చెక్కి యున్నా(డు. అదేవరుసలో మూడవ స్తంభము 


నకు వెనుక ఎడమచేతితో లోని (శ్రీ వెంకటేశ్వరుని చూపునట్లు పెదతిరు 
 మలయ్యను చెక్కి యున్నాడు. చినతిరుమలయ్య కీర్తనల పరిష్క_ణరము 
పూర్తి యైన పిదప నుపోద్దాతము రచించుసంధర్భమున చినతిరుమలయ్య 
నిర్మించిన దేవాలయమున నాతని (ప్రతిమయుండు. నేమో యని 15.862 
తేదిన పరిశీలింపగా నివి యన్నియు. తెలియ వచ్చెను, 


వికల్యానదీ తీరమున చినతిరుమలయ్యయే కాబోలు నిర్మించిన 
సంధ్యావందన మంటపము గలదు. సంధ్య వార్చినతర్వాత చినతిరుమలా 


25 


చార్యులు సంకీ ర్రనలు పాడగా నేటిగట్టున గలరాళ్లు నైతము ద్ధొర్లలైడ్డి ల 
వట! నేటికిని నా యూరి (ప్రజలు సగర్వము గా "సేకథను తెలుప్ప 
చున్నారు. ఆచుట్టుపట్ల గల (ప్రదేశమున కంతటికి “తమ్మాపురము” 
అని పే రట. సెదతిరుమలయ్యకో చినతిరుమలయ్యకో దానము చేయగా 
నాపేరు కలిగి యుండు ననుకొందును. తిమ్మాపురమునందలి దేవాలయ 
గోపురమును (శ్రీవెంక కేశ్వర విశ్వవిద్యాలయమువారు కర. విశ్వ 
విద్యాలయావరణమున నుంచుచున్నారు. 


కదిరి : 


కడప: 


ఓ(గునూతల : 


కోన : 


చినతిరుమలయ్య కీర్తించిన వేల్చ్పులు 


న జిల్లా కదిరిలోని శ్రీన్సృసింహస్వామిని 
క్రీ ర్రించినా(డు. "చూ. చిన. ఆధ్యా 8 సంఖ్య. 
సంకీ రృ నసంఖ్య. 38; 58. 

కడపజిల్లా కడప గ్రామములోని శ్రీవేంకటేశ్వరుని క్రీ రించి 
నా(డు, joa శృంగారసంకీ రన సంఖ్య. 7, 86. 
కడపజిల్లా కడపతొలూకొకు చేరిన చిన్నదాసరిపల్లె సమీప 
మందలి లోయలో వేయి నూతులు గలపదేశమునకు 
“వోనూతలకోన' యనియు 'వోగునూతలకోని యనియు 
పేర్లు కలవు. అచట నరసింహస్వామి దేవాలయము ' 
కలదు. ఆ అనరా నమిలి కీర్తించినాండు. చూ 
శృంగారసంకీ ర రనసంఖ్య 18. 


కడపజిల్లా కడపతాలూకాకు చేరిన నందిమండలమునకు 
దక్షిణమున పాలకొండ పర్వతమండలి కోనలో చక్కని 
యూటలు గలప్రదేశ మున్నది. అచటి (ప్రజ లీప్రదే 
శమును చాల పవిత్ర మెనదానినిగా భానించుచున్నారు. 
ఆచట గల చెన్న కేశవస్వామిని క్రీ ర్రించినాండు. కోనలో 
నుండుటచే 'కోనచెన్న రాయి డని పేరట. చూ. శృంగార 


: సంకీ ర నసంఖ్య 19, 62; 68. 


\y ‘Vol 10-F3 


నసలటటాట శ 


26 
కడపజిల్లాలోని నందలూరే 'నెలందలూరు'. అచటి సౌమ్య 
నాథస్వామినే చినతిరుమలయ్య చొక్క_నాథు(గా కీ రించి 
నాండు. చూ. శృంగారసంకీ రన సంఖ్య 20. 


నెల్లూరుజిల్లా వెంకటగిరితాలూకాకు చేరిన ' నాగపుదల్‌ 
లేక రాజమల్ల చతుర్వేది మంగళము” అను [గ్రామమున 
గల యాదళనారాయణస్వామినో లేక తిరుపతిలోని (శ్రీ 
గోవిందరాజస్వామివారి ముఖద్వారమున కెడమవై పున 
గల సుదర్శనస్వామి యాలయమందలి యాదవనారా 
యణునో చినతిరుమలయ్య కీ ర్హించినాండు. చూ. శృంగార 


సంకీర్తన సంఖ్య 22. 


సంబటూరు ; 


' ఊటుకూరు ; 


కోవిలకుంట - 
ag) 


కర్నూలుజిల్లా శిరివెళ్ల తాలూకాలో “సంబవరము' కలదు. 
అది కాక యీ సంబటూరు వేరై నదో తెలియరాదు. ఆ 
సంబవరమున దేవాలయము కల దేమో!: సంబటూరి 
చెన్నరాయని చినతిరుమలయ్య కీర్తించినాండు. చూ.' 
| కీ 

శృంగారసంకీ రన సంఖ్య 29. 

కడపజిల్లా రాజం పేటతాలూకాలో కలదు. ఇందు చేన్న 
రాయని దేవాలయముకలదు.. ఈ స్వామినే కీర్తించి 
నాయడు _చినతిరుమలయ్య. చూ. .శృంగారసంకీ రన 

| మాలో 


సంఖ్య 24. 


(8). నేడు కర్నూలుజిల్లా కోవిలకుంట్ల తాలూకాకు చేరిన 
కోవిలకుంట్లయే కాబోలు ! - అందలి పండరంగివిళలుని 
చినతిరమలయ్య, కీ ర్రిరచినా(డు. చూ. శృంగారసంకీ రృన 
సంఖ్య 27. (2) ఆ గ్రామమందే గల గోపాలకృష్ణుని 
గూడ కీర్తించినాండు. చూ.-శృంగారసంకీ ర్త నసంఖ్య 28. 


మం డెము : 


వాపిలిపొడు 


టా 


౩ సువానిపల్లై : 


27 
కడపజి ల్లా కమలాపురం తాలూకాకు చేరిన ' పందిళ్ల పలె'. 
ల్‌. 


లోని ప్రసన్న వెంక'టేశ్వరసా ఏ మిని కాబోలు వం! 
నాండు. చూ. శృంగారసంకీ రన సంఖ్య 29. 


కొడపజిల్లాలోని చినమండెమునగల నరసింహస్వామిని 
౩ ర్తించినా(డు చినతిరుమలయ్య (ఈ మండెమును గూర్చి 
చూ. అన్నమాచార్య చరిత్ర పుట. 48, పీఠిక పుట. 64) 
చూ. శృంగారసంకీ రనసంఖ్య 84; 15; 66; 74; 88. 


చిత్తూరుజిల్లా వాయిల్‌ పాడులోగల రామచందునికాటోలు 
చినతిరుమలయ్య కీ ర్రించినా(డు. చూ. శృంగారసంకీ రన 
సంఖ్య 67; 70. ఇదిగాక గుంటూరుజిల్లాలో 'వావిలేటి 
పాడు" అను (గామము కలదు. అందు దేవాలయము కల 
దేమో! నెల్లూరుజిల్లా రాపూరుతాలూకాలో వావిలేరు అను 
(గామము కలదు. అందు చెవాలయము కలదేమో ! 
కడపజిల్లా జమ్మలమడుగు తాలూకాలో “కోసనేపల్తె” 
కలదు. ఆ [గామమున ఆంజనేయస్వామి దేవాలయము 
కలదు. ఆ గ్రామమునకు ' హరిహరపుర* మని కూడ 
పేరు కలదు. అదియే కోనువానివల్తె యైన దేమో! కోను 
వానిపల్లైలోని దేవుని చినతిరుమలయ్య కీ ర్తించినాండు.. 
చూ. శృంగారసంకీ క్‌ ర్ర నసంఖ్య 71; 75. 


కడపజిల్లా నందలూరులోని సౌమ్యనాథస్వామి నే చెళ్లపిళ్ల 

na) ని గాం గా 
రాయ డనీ చినతిరుమలయ్య క్‌ రించిన సల! చూ, 
శృంగారసంకీ _రనసంఖ్య 80. 


ఏ ఏ యూరిస్వామియో తెలియ రాలేదు. బాలకృష్ణ డని 


"పేరు మాత్రము పే పర్కొన్నా(డు. చూ. శృంగారసంకీ రన 


సంఖ్య' 82, 


28 
ఏయూరిస్వామియో తెలియ రాలేదు. గోపాలకృష్ణు6 డని 
'పేరుమాత్రము పేర్టొన్నాండు. చూ. శృంగారసంకీ ర్తన 
సంఖ్య 84. 
నల్లూరు: ఇది నేటి నెల్లూరుజిల్లా నెల్లూరు కావచ్చు. ఆందలి దెవత 
| పద ేర్థాన లేదు చినిరమలయ్య. ఒక కీ ర్తనమాత్ర మే 
రచించినాండు. చూ. శృంగారసంకీ రనసంఖ్య 89. 
తిరుపతి : చిత్తూజిల్లా చంద్రగిరితాలూకాలోని తిరుపతి. ఇందులోని 
రఘురాముని చినతిరుమలయ్య కీ ర్రించెను. చూ. శృంగార 
సంకీ రృనసంఖ్య 107; 108. 
చినతిరుమ లయ్య నేటి చిత్తూరు, ఆనంతపురము, కడప, కర్నూలు, 
నెర్లూరుజిల్లాలు సంచారముచేసినట్లుగా నతని సంకీర్తనముల వలన, 
దెలియుచున్న ది. 
అన్నమయ్యనుగూర్చి వివరములు తెలియ రాలేదు. 
తిరుమలాచార్యుల మూండవకుమారు(డు తిరువెంగళాహ్వూ 
యుండు. ఈతండు (క్రీ॥ శ॥ 1546 లో ముందుగా చనిపోయెను. 
నాల్గవ కుమారుడు తిరువెంగళనాథు(6డు. ఇతండు ఉషా 
కళ్యాణము, పరమయోగివిలాసము, అష్టమహిషికళ్యాణము, అన్నమా 
చార్య చరిత్రములను వరుసగా రచించెను. 
తాగు పరక “ఇండియా ఆఫీసు” 
లో కలదు. దానిని అనుసరించి (శ్రీ సి. పి. (బ్రౌను దొరవారు పరిష్కరించి 
ఒక (పతిని తయారు చేసినారు. దానితో నేండు ముద్రిత మై మెన (పతిని 
సరి చూచిన నేవేవి' కొత్త పాఠములు -లభించు నేమో! మన 'శేళముననే 
కొక యితర డేశములందును తాళ్ల పాకవారి రచనలు ప్రాకిన వనుట కిది 
యొక గొప్ప నిదర్శనము. 
కోనేటి (తిరు) వెంకటనాథు(డు సదాశివరాయలచే సన్మానితు(2 
నట్టు తెలియుచున్నది. గొని ఆ సన్మానము ఈతని కవిత్వమునకు 


29 


మెచ్చియో, సంగీతమునకు మెచ్చియో తెలియ రాదు. “లంబికాయోగ 
మార్గావలంబి' యని తెలియుచున్నది. నామలింగానుళాసనమున కిత (డు 
“గరుబాల[పబోధిక” యను తెను( గువ్యాఖ్య రచించినటు ముదిత ప్రతిని 
ల 
బట్టి తెలియుచున్నది 


చినతిరునుల య్య కు పెదమంగదు వలన జన్మించిన 
స (య & 
తిరు వెంగళప్ప తన తాత ముతాతల సం రనల విషయ మె చాల [నమ 


పడి దానముల చేసినాండు. ఇత(డు కావ్యప్రకాశమునకు “సుధానిధి” 
వ్యాఖ్యను దేవభాషలో రచించెను. ఈవిషయమును (శ్రీ ఆ్యఫెచ్‌ గారు 
కూడ తెలిపిరి. = 

వెంక టేశదీకితుని కుమారు(డు తిరువెంగళప్ప (దీక్షితుడు 
అమరుకమును తెని(గించెసు. ఈత(డెవరి కుమారు! తొ సరగ 
తెలియ రాదు. 


ఇ 


తాళ్లపాకవారు, వారిసంతతి, వారికవిత్వము, వారి సంగీతముసు 
గూర్చి వారే రచించిన (గంథములనుండి యుద్దరించి తెలిపితిని. ఇంఠ 
తాళ్లపాకవారి పాండిత్య మెంత ? వారి సంగీతపరిచయ మెంత? వారు 
సంగీతసాహిత్యాదులలో జరపినపరిశమ యెట్టిది 1 ? అని సంచేహించు 
వారును సెక్కు_మంది కలరు. ఈ (ప్రశ్నలను వంటక ముందు మసకు 
సంగీతసాహిత్యములలో 6 గలపరిచయ మెంత? అని గమనించుకో వలెను, 


17-5-1585 నాంటికే తాళ్లపాక అన్నమాచార్య పెదతిరుమలా 
చార్యుల సంకీర్తనలు “ చతుస్సాగర పరివేష్టిత భూమండల మంతయు 
వ్యాపించి, తేనెకన్న తీయ నై, మనసునకు ఆహ్లాదమును కలిగించెడి”' వని 
(ప్రసిద్ధిని గన్నవి. 

తాళ్లపాకవారు రామానుజమత (ప్రచారము చేయుచు దేశ 
మంతయు తిరిగి రామానుజమత ప్రచారముతోపాటు తమ కీర్తనల ప్రచార 
మును గూడ జరుపుకొన్నారు. ఆ(ప్రచారమునకు అనుకూల ముగా 
నుండుటకే ఐదు రేకులు గుది [గుచ్చి వాని కొక యుంగరమును తగి 


30. 


లభించి యున్నారు. అట్టవానిని కొన్నింటిని “తండు” అనీ, పిలువంబడు 
లావుపాటి మట్టియూడకు తగిలించి, వోయీలచే తమ వెంట 
'మోయింపించుకొని పోయెడివారు. అట్లు వెళ్లిన వే నేను 1949 లో 
అహోబలమునుండి తెచ్చిన రేకులు. ఆ తరువాత [శ్రీరంగమున నలుబది 
రేకు లున్న వనికూడ తెలిసికొన్నాను. అవి కూడ దెవస్థానమువారు 
'సేకరింప నున్నారు. అవి కూడ అఆ విధముగానే (శ్రీరంగము చేరి 
యుండును. (శ్రీరంగముననే నాలుగు తాళషత్ర[గంథములు గలవు, అవి 
గూడ నేకరించుచున్నాను. ఈ మతప్రచారమును చేయుసందర్భముననే 
తాళ్లపాకవారికి “(శ్రీమచ్వేదమార్ల ప్రతిష్టాపనాచార్య, . (శ్రీ రామానుజ 
సిద్ధాంత స్థాపనాచార్య, వేదాంతాచార్య, కవితార్కికకేసరి, శరణాగత 
వ,జపంజర” బిరుదములు కలిగిన ట్లున్నది. 

ఆతని మనుమఈడే రచించినది యగుట, ఆత (డు జీవించి యుండ. 
గనే జన్మించినవాండు రచించిన దగుట జరిగినది కాంబట్టియే అన్న మా 
చార్య చరిత్ర చారిత్రకముగా మిక్కిలి విలు వై నగంథము. అందులో 
అన్నమాచార్యులు సంగీతసాహిత్యములలో నిష్టాతు(డని పేర్కొనంబడి 
యున్నా(డు. అదియు. గాక నేడు మనకు తామఫలకముల'పై లభించు 
సంక్షీర్తనల పరిశీలించినను ఆతని సంగీతసాహిత్యముల జ్ఞాన మెంతటి 
దని తెలియ గలదు. అన్నమయ్యయే కాదు అన్నమయ్య కుమారులు 
నరసింగన్న పెదతిరుమలయ్యలు. అన్నమయ్య మనుమలు చినతిరు 
నులయ్య, తిరు వెంగళాహ్వాయు(డు (చిన్నన్న కాదు), అన్నయ్య-వీరం 
దరు సంగీతసాహిత్యములలో దిట్ట లని, పేరు (ప్రసిద్ధులను పొందినవా రని 
_ పై చారిత్రక విషయముల వలన తెలియుచున్నది. వీరికి త్రిపురుష 
_ పర్యంతము (శ్రీవెంక టేశ్వరస్వామి వారు సంగీ త సాహిత్యములలో 
ప్రజ్ఞను అనుగ్రహించిరి. నాటినుండి నేటివరకు యా వదాంధ్రదేశమునవ 
 ఆంధ్రదేశముననే కాదు -- దక్షిణభారత దేశమున వీరి కీర్తనలు (ప్రజల 
. నాలుకల పై ్షాండవించుచున్నవి. అందులకు ప్రమాణము నేంటికిని దక్షిణ 


త! 


దేశమున భజన పద్ధతిలో స కీ ర్రనలు గానము చేయుచుండుటయే. ఈఅన్న 
మయ్య కీర్తనలు తిరుమలలో స్వామిసన్నిధినీ |ద్రావిడవేదమున కన్న 
పూర్వమునుండియె గానము చేయబడుచుండెడివి. ఆ తర్వాతనే దావిడాగ 
మమునకు (ప్రవేశము లోన లభించినట్లున్నది. అన్నమయ్య తర్వాత ఆయన 
కుమారుడు, మనుమడు, మునిమనుమ(డు ఆయన సంకీర నలను' 
గానము చేయువారికి భృతుల నేర్పాటు చేసిరి. సంకీ రనభండారమునకు 
ముందు నిత్యధూపదీపనై వేద్యములను గూడ చేర్చాటు కావించిరి. సంకీ ర్త 
నములను రాగిరేకులలో. జెక్కి- భదపయిచుటయే కాక నేండు మనబోటి 
వారికి ఆనాడు పాడెడివారా? ఎట్లు పొడెడివారు? అని కోలుగ(దగు 
సందేహములను ముందుగా ఊహించియే కా6టోలు చినతిరుమలయ్య 
(Eu శ 111.1987?) కుపూర్వ మే (పయోగపూర్వకముగ తన 
సం కీ ర్రనలక్షణ మును సుమారు 4 అడుగుల వెడల్పు 7 అడుగుల ' 
“పొడవు గలబండల పై (జెక్కించినాడు. కడచిన శతాబ్దమునకు బూర్వము 
సరిగమాది స్వరవిన్యాసముతోను, సాహిత్యముతోను, కీర్తనలు లే వని. 
(శ్రీమా౯ా రాళ్ల పల్లి అనంతకృష్ణశర్మ గారును, ప్రొఫస్తరు పి. సాంబసూర్తి . 
గారును తెలిపియున్నారు. 


“గీక్షనరి ఆఫ్‌ సౌత్‌ ఇండియకా మ్యూజిక్‌ అండ్‌ మ్యూజీషియన్సు” 
మొదటి వాల్యుంలో (పొఫెసరు పి. సాంబమూ ర్రిగారు ఎన్నో అపూర్వ 
విషయములను చిత్రములతో తెలిపి యున్నారు. 1952 లో. (బకటింప( 
బడిన ఆ గ్రంథమున 18 పుటలో తాళ్లపాక చిన్నయ్యను గూర్చియే వ్రాసి. 
యున్నారు. 1949 లో సేకరించిన బండలనుగూర్చి, తాళ్లపాకవారి (ప్రతి 
మలను గూర్చి వారు (వ్రాయక పోయిరి. 1949 నుండి అన్నమాచార్యో 
త్పవము మహావై భవముతో జరుగుచున్నను, తెలుగువారైన తాళ్లపాక 
వారు సంగీతశా స్త్రని ష్టాతులు, సుప్రసిద్ధులు వైన ప్రొఫెసరు పి. నాంబ 
_ మూర్తిగారి దృష్టినిపడక పోవుటకు వారి దురదృష్టమే కారణము 

వ. 


32 


న చిన్నః న్న కిరన్‌ లేదో రచించినా( డనియు, అవి లభ్యములు 
[| ఈల్రపనమో శ్రా శర్మ గానా రచించినారు. వీ రిట్లు వ్రాయుటకు కారణము 
గ్రరి చసత ట్యోస్టటటు “క్‌ ఆల తాళ్లపాక చిన్నన్నరోమము లై. తన 
కష్ట కవర్‌ ట్ట పతక తోనో అన్నదియు, తాళ్లపాక చినన్న దండె 
చ. ల డయ రాం హక రవములు” అక శతుసంహా హార 
ssi aa టో కటాకాంని ౩ పెడ దారిని పెట్టినవాండు 
seems స స్థ ర్స ష్‌ వెంకటార్యుండు. శ్రీ, అలరంగ 
మ్ల పు ్రహంకస్తటు eet FE తాళులపాక యన్నమయ 


చాటండి న. స్‌ . హై చిన్నన పదంబులు 
శా ces యతి వ మ. దు TF ల 
షే aes డు” అనియు,“ వేకువ దాళ్లపాక 


మన్‌ న.  హరరబుద్రూ మన 
ట్టి es ధా పపయమన పేటేతరుమలయ్య ప్పుతు 


యల క్‌ త నద లట Mt రా. బద జట్ల 909 
తా గాం మ సీటు. తరదు తేసి ౨ రృ పేంగళనాథుండుి 


5 gel ప 000వ తరు av a Ee 
డె క మ మల్ల దో శ్ర స పసుభయు గద్య “5 కాళోడ'ము లు 
WY 3 He జ 4 శ్‌ శి x దా గ్‌ 
కం! Y= దడోఢ్డ eee గార క గ Boe gs అ wrist ఎ! 


షమ హిషీకళ్యాణ రీ తి ని పెదతీటః కకత ఏసి న 


న్నయాచాధ్యు(డ్తు, తిరు వెంగళప్పృల త్తిరువెంగ డు, 
క యుల Fr తై రైక" రుడు వ. కీలక తిరు వర్ల శవా భు 
నేటి పర్తీకటనాథు(డు. శకుంతలా సరిణయమ్లు రీతిని పెదతొర మలయ్య 


నే యం rt ఊఉ యట్టి) Bonen ఉదయ. 
'లయ్యదికీత్తుండ్తు, అప్పారు డు, తిరు వెంగళ 


సాయం IU అయా ఖతి (| య. 50 


eg: 
వ. ఎ GU 


క్రోనేట్రి తిరు వెరగ్గళనాథుండ్లు తిర్లునైం, 
గ్‌ ల్‌ cad phe ఈల డ్య జడా రగ ces ay గ) eT aes 


0) 
a సట గరియ. శ్లోత్త్యడు 
ఖ్‌ ను రర గ్గరు సంక్షర్త నలు షపాడువారికి భ్‌ తి ంర్పాటు 
gr ఆ టీర్పియ్య షు రా. అకు zg Yee pb గ cso 


రయూహకు కారణము 









+ తగి స్ట పరిష్కరణ కార్య మున సుమారు ,ఆయు ముర 
ఉక కీ వర Erie) ie ieee శ్రీమో SECT bE ఫ్య గారు 
కరనా కక్రక్ట డ్రం ర రచనా శకట డే నప అకా... 

చేతను, వార్నివాంత యాధారముగా ఇతరులు కూడ న'స్లే నా 


వ తొలగించు. నుద్దేశముతో సింతదూరము (వ్రాసితిని, 


33 


ఈతడు కాక చిన్నన్నను సంగీతపాఠకునిగా పేర్కొన్నవారు 
కొన రారు. ఇతని సమకాలికు(డై న తెనాలి రామలింగకవి ___ 
_ క. చిన్నన్న ద్విపద కెజగును 
_బన్నుగం బెదతిరమలయ్య పదమున కెజగున్‌ 
మిన్నంది మెఆఅనె నరసిం 
గన్నకవిత్వంబు పద్య గద్య(శేణిన్‌ ॥ (అప్ప. 3-225) 
అని పేర్కొన్నాడు. కాన ఆకాలమునకే యీతండు పాడెడువా(డు 
కాడని తెలియుచున్నది. ఇంకను రాజలింగకవి 'కూర్మపురాణము'న, 
కాణాద పెద్దన 'ముకుందవిలాసము"న చిన్నన్నను కవులవరుసలోనే 
సపేర్కొ_నిరి. పై విషయములు పరిశీలింపంగా చిన్నన్న కేవలము 
కవిత్వము చెప్పినవాండే యనియు, పదములు రచించి పాడినవాండు 
కౌండనియు, చినతిరుమలయ్యయో, తిరువెంగళయ్యయో సంకీ ర్తనములు 
పాడెడివా6 డనియు తెలియుచున్నది. దీనికి (పోద్బలముగా తిరువెంగళ 
నాథుండురచించిన అష్టమహిషీకళ్యాణమున తిరువెంగళయ్య “సంగీత 
సత్కవిత్వాధికు('డని యున్నది. చినతిరుమలయ్య రచనలు. అధ్యాత్మ 
సంకీర్తనలు, శృంగార సంకీీర్హనలు త్మామఫలకములపై6 గలవు. తాళ్ల 
పొకవారు నా6టి నుండి పాడెడివా రని, వారి సంప్రదాయమును తెలుపు 
టకే శిలాఫలకములసె చెక్కినా రని మనవి చేయుచున్నాను. 


శిలాఫలకమున _ ఉగము, ఉధ్గాహము, మేళాపము, ధృవము, 
అంతరము, ఆభోగము, ఆవృతనియమము, యుప, (ధ్రువ, అట, రూపక, 
తివడ, ఆద పేక జ్యావళ, ఆదిజ్యావళ అని కలదు. సల్లవం, పదం అని 
ఓ చజ్రిల్రష్షు;! శ్రీ వెంకశేశ్య్వర్స ముదతో సంస్కృృతభాషలో క్రీ ర్రన గలదు. 
లిపితీరు వగ రా లన్నియు 'తాళ్లపాకవారి నాటి వే. 


చినతిరుమలయ్య అధ్యాత్మ, శృంగార సంకీ రనముల సంపుటము. 
_యొక్క_ ముద్రణము' వడివడిగా ఈ సంవత్సరము ఎప్రిల్‌ 2, 8, 4, 


కదళీ పదునాల్గవ ఆన్మోతూ దార్యోత్సవము నాటికి ముగియ 






34 


వలసియుండుటచే నీ సంగీతశిలాఫలకములను జదివి యించే (ప్రకటించు 
టకు వీలులేక పోయినది. తరువాతి సంపుటమున నీ శిలాఫలకముల 
పాఠము వివరణములతో పాటు (ప్రకటించుటకు యత్నింతును 
శ్రీతాళ్ల పారి సంకీర్తనల ముద్రణ విషయమున (శ్రద్దాభక్రలు 
చూపుచున్న (శ్రీ తిరుమల తిరుపతి దేవస్టానముల ధర్మకర్తల సంఘము 
వారికి, ముఖ్యముగా ఎస్టికూ్యూటివ ఆ ససజ వారైన (శ్రీ చెలికాని 
అన్నా రావు గారికిని ఎని వాదనా లర్పించుచున్నాను. 


శ్రీకల్యాణ వెంక టేశ్వరస్వామివారి దేవాలయము నందలి అన్న 
మాచార్య, సపెదతిరుమలాచార్య, చినతిరుమలాచార్యాదుల (ప్రతిమల 
ప్రతిబింబములను తయారుచేయుటలో మిక్కి_లి శోద్ధ వహించిన పబ్లి సిటీ. 
సూవరండండెంటు వారైన (శ్రీ టి. ఆర్‌. నరసింహం గారికి, శ్రీ పవని. 
దాలసు(బ హ్మణ్మ౦ గారికి, (ప్రతిబింబములు తీయుట కనుమతిచ్చిన 
(శ్రీసుందరరాజారాయస్వామి గారికి ధన్యవాదము లర్బించుచున్నాను. 


ఈ సంకీర్తనముల పరిష్కరణ కార్యమున( బనికొనుటకు నా 
కనుమతి యిచ్చిన (శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ అధికారులకు, అందు 
లోను వై నొఛాన్సలర్‌ శ్రీ శీరం గోవిందరాజులునాయుడు గారికి 
ధన్యవాదము లర్చించుచున్నాను. 


గొద్దాభ కు కులతో సంకీ ర్తనల ముద్రణమును చేయుచున్న తిరునుల 
తిరుపతి దేవస్థానముల ముద్రణాలయము వారికి (శ్రీవెంకపేశ్వరస్వామి 
ఆయురారోగ్యముల నొస(గవలయునని ప్రార్థించుచున్నాను. 
సంకీర్తనల పరిష్క_రణమునను ముద్రణమునను నేవేని దోషము 
లున్న సహృదయులు మన్నింతురు గాక. 


తిరువతి | | ఇట్లు, 
15-9-02 | వ అర్నకం ఉదయగిరి (శ్రీనివాసాచార్యులు. 


35 
తాళ పాకవారి వంశవృక్షము 
౧ 
నారాయిణు(డు 


| 
విటలు(డు, 


నారాయణుడు 


| 


విటలు(డు 
అల 


సారాయణు (డు 


| 


నారాయణనూరి 
లక్కనూ౦బ (భార్య) 


అన్నమయ్య (1) 
తిరు మలమ్మ (పెద్దభార్య) | | అక్క_లమ్మ (చిన్నభార్య) 


నరసింహుడు (2) 
నాంచారమ్మ | అనంతమ్మ 
(పెద్దభార్య) | (చిన్నభార్య) 





నారాయణు(డు | 
అప్పలార్యు (డు అన్నమార్యు (డు 


తిరుమలాచార్యులు (0) 
(భార్య). తిరుమలాంబ 
చినతిరుమలయ్య (4)  అన్నయ్ల 
పెద్ద మంగమ్మ (భార్య) - చార్యుండు 


| 
(7) తిరువెం గళప్ప 


(1) 
(2) 
(2) 


Cr 


డ్‌ 
© 
0 


ష్‌ 


నా 


న 


$9 


39 


»3 


36 


అన్నమయ్యి పుట | 
నరసింహతవి స () 
"పెదతిరు మలా చార్యులు సై 10 
తత కా తం ళు [0 


తిరువెంగళనాథుండు నేం చిన్నన్న ,, 10, 30 


హీ. వె.౨టనాథుండు » 100 
తిరువెంగ శప ఫ్‌ dl 
తిరు వెంగళపృ షి 8| 


1. (ము(ద్రిత (ప్రతిని బట్టి కోనేటి వెంంటనాథు(డే గురుబాల[పైబోడికను రచించినట్లు 


తెలియుచున్నడి.) 


2, (శృంగారామరుకమునందు తిరువెంగళప్ప చెం: “పేశదీక్షితుని కుమారు6 డయిన 
ట్లున్నది. కోనేటి వెంంటనాథు(డే తిరు వెంగళ మ్బ తిండి యగు వెంక శేశదీకీతు 
డగునా? వెంక టనాథుం డనుపదవ నే తిరు వెంగళప్ప తన పద్యమున "వెంక కుశు 


డని యనువదించి సరా ననా 2) 
నరసమ్మ తిరుమలాంబ 
తిరుమలకొండయార్యుని 
వివాహ మాడిెను. 
. 
తిరువెంగళప్ప తిరువెంగళ కోనేటి వెంకట (6) రీవణూరి" 
న. (౧) నాధుండు వెంకటాచార్యులు 


“8 తిరు వెంగళప్ప. 


థ్రీ. 
శుభమస్తు 
(శ్రీమతే రామానుజాయ నమః 
(క్రీ తిరువెంగళనాథదేవునికి తాళ్లపాక అన్ననూచార్యుల కొమారు(డు 
సనతిరుమలాచార్యులు పెదతిరుమలాచార్యుల కొమారు(డు 
చినతిరుమలాచార్యులు విన్నపం నేసిన 


స్వ 


ర సలు, 


Ui 


<< 
అధాంత్మసం 
క 
పా ఛు క. 
౧౬-వ సంపుటము 
చి.అ. 1 రే. ! పా, వరాళి. న 
రామ రామచంద్ర రాఘవా రాజీవలోచన రాఘవా 
సౌమిత్రి భరతశ్యతుఘ్నులతోడ జయమందు దశరథరాఘవా ॥ పల్లవి॥ 


శిరసు కూ(కటుల రాఘవా చిన్నారిపొన్నారి రాఘవా 
గరిమ నావయసున తాటకి జంపిన కౌసల్యనందన రాఘవౌ 
ఆరిది య జ్ఞముగాచి రాఘవా య ప్రై హరునివిల్లు విరిచినరాఘవా 
పరులతో బర జానకి జెలంగి 'పెండ్లాడినరాఘవా 11రామ॥ 


దులలమ నయోధ్యారాఘవా మాయామృగాంతక రాఘవా 
చెలంగి చుప్పనాతిగర్వ మడంచి దె దై త్య సేనల. జంపిన రాఘవా 
సొలసి వారి(జంపి రాఘవా దండి న సుగ్రీవునేలిన రాఘవా 


జలధిబంధించినరాఘవా లంకసంహరించిన రాఘవా 11రామ॥॥ 
దేవతలుచూడ రాఘవా దేవేంద్రురథమెక్కి. రాఘవా 

రావణ్యాదులను (జంపి విభీషణు రాజ్యమేలించిన రాఘవా 

వేవేగ మరలి రాఘవా వచ్చి విజయపట్టమేలి రాఘవా 

శ్రీవె ంకటగిరిమి(ద నభయములు చెలగి మాకిచ్చిన రాఘవా॥రామ॥ 


3) (శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 
చిిఅ.!రే.ిపా = చాళి 
గోవింద గోవింద యని కొలువరె 
గోవిందా యని కొలువరె ॥ పల్లవి ॥. 
హరి యచ్యుతా యని యాడరె 
పురుషోత్తమా యని పొగడరె 
పరమప్పరుషా యని పలుకరె 
.. సిరివర యనుదును( జెలంగర జనులు : HiT ios 
పొండవవరద యని పాడ? 
అండజవాహను( గొనియాడరె. 
కొండలరాయనిన కోరరె 
దండితొ మాధవునిన తలంచర జనులు in గోవింద ॥ 
దేవుండు థ్రీవిభుండని తెలియ 
సోవల ననంతుని. జూడరె 
'శ్రీవెంకటనాథుని( జేరరె 
పావనమై యెష్పుడును (బదుక 6 జనులు. ॥ గోవింద ॥ 2 
చి. అ. 1 రే. 8 పా... దేసాక్షి 
ఎన్నటికి నీకు జీవుడా యిదియె బుద్ధి వోజీవు6ండా 
__ మన్నించిన నీగురువులపాదము మణవకువో వోయిజీవు6డా ॥ప॥ 
మా(టచెప్పెద జీవుడా మారు మాంటలే6టికి జీవుండా. 
నాంటకంబుల పంచేంద్రియముల నమ్మకు వో వో జీవుడా 
చాటికింజుమ్మీ జీవుడా సీకఠకుండాటువో హరిభక్తి బీవు (డా 
కూటువగూడిన కామ[కోధాదుల. గూడకువో వోయిజీవు6డా ॥ 
ఎప్పుడు మనసులో జీపుండా. హరి( దప్పక తలంచవో బీవుండా 
తస్పుందెరువుల దేవతాంతరాలు (ల?) దడవకువో వోయిజీవు(డా 
_దప్పింబడనేల జీవు(డా నీవు ధనుడ వవుదు వోజీవు(డా 
. చిప్పిలు వేడుక (శీవెంకటనాథు "సేవించవో వోయిజీవు(డా ।ఎన్న॥ 


అధ్యాత్మ సంకీర్తనలు 
చి. అ. | రే. 1! పొ, గుజ్జరి 
మచ్చరములుం గపటంబులు మానినంత' మరికదా 
విచ్చలవిడి నాయాసల వీంగ(దోల నోప్పటా ' 
చంచలవమగు నామనసిది మంచిదైన మరికదా 
పంచేంద్రియములపోరున( బడక మాసుటా 
కొంచెపరచునాకోపము( గోసివేసి మరికదా 
కంచపు. దాపంబులతో. గడతేరుటా 
వుడివోని డీపనమున కోరిచి(న)నె మరికదా 
జడివట్టిన నాజిహ్వాచాపల్యము మానుటా 
_చిడుముడి నాభోగంబుల6 జిక్కువడక మరికదా 
విడుపని సంసార మనెటివెల్లి దాంటనోప్పుటా 
తరితీపులమో సాంబున( ల “మరికదా. 
కెరలన యీలోభంబున(ను?) గెలువనోపుటా 
ఎరవుగ ,శ్రీవిష్ణుభక్రి నిలుకడ్రైన మరికదా. 
గరగరికలనె శ్రీవెంకటనాథుని. జేరుటా. 
Ce Le దేవగాంధారి . 
యీ మోహము మానమేమొకో 
రించిసట్టి కొ(పురములలో 
సవతాము అయ్యే మేయొకో 
దావతిసనుఖమిల దారి డెలిసియు 
నేవగించలే మ మపనో 
గాలపుంజిక్కుల కర్మప్పతొడనుల 
_ యీలకరచే మమొకో 
తాలిమిచెరిచెటి ధసముమీ6దివాంఛ 
యేలొ యింకా మాన మేమొకో 


1 పలవి ॥ 
an) 


1 మచ్చ 11 


11 మచ్చ il 


It మచ్చ 11 గ 


1; పలపవి ॥ 
ne) 


11 ఏమొ ॥ 


11 ఏమొ il 


4 __ శ్రీకాళ్ళపాక చినతిరుమలాచార్యుల - 


వోడుపోయినట్టి వుంగిటిబతుకుల 
యీిడగిల(బడే మేమొకో 
వేడుకతో శ్రీవెంకటనాథు(డు 
యోడనసె మము గాచె నేమొకోే 
చి. అ. శ రే. 1 పా. మలహారి 
హరికి మొరవెట్టి తే అన్నిపనులు లెస్సవును 
సరవి నెన్నాళ్లని జాలి బడవచ్చును 
యేమి సేయునీజీవు. డీయరివర్లాలతోడ 
బూమెల నెన్నాళ్లని పోరాడీని 
చూమరల: జూడ6 జూడగ జుట్టాలవలనె వుండి 
దోమటిపంచేంద్రియాలు దోడుగాకపోయను 
యెక్కడచొచ్చీజీవు. డీకర్ము పురుణములు 
పెక్కు_విధముల( బిరుఏకు నేయంగా 
వొక్కొాక్కనా(టివథై వొదిగింగాని తల 
తిక్కగొాన్నపాపములు దిరకెపోయను 
యెవ్వరుది క్కీ_జీవుని కెంతని యీ౭దంగలండు 
యివ్వల సంసార మనె యీవారిధి వ్‌. 
నవ్వుతా (శ్రీవెంకటనాథుని మ అ(గుచొచ్చి 
యివ్వగ( దా దరిచేరి యిన్నియు గెలిచెను. 
మతు? చేలా? సామంతం 
మాజహిపో దుష్టమనాయితి 
యోజయ తవపదయుగా మృతేన 
సరమాత్మన్‌ మమపామరచి త్తం 
చిరం పొపం చికీర్షతి 
కరుణానిచే ర్యకారణబంధో wr 
గురుతరాం కృపాం కురు మయి దేవ 


[1 ఏమొ 15 


1 పలఅవి ॥ 
aah 


1 హారి ॥ 


॥ హారి; 


1 హాది॥। | 


అధ్యాత్మ సంకీర నలు - 


అంతర్యామి౯ా హరే మదాశా 

సంతాపఏవ సమేధతే 

దొంతికరానంతగుణాని ధే 

(భాంతిం వారయ పావనచరిత | Ws 
నలినోదర మాం నానా మోహో 

విలసత్క్సృతీవ విమోహయ 

కలిత (శ్రీవెంకటనాథ త్వం 

సలలితం (పసాదయ స్వా మికా. 1; మాజ ॥ 

వతం న చ * దేవగాంధారి 

ఎవ్వరుచెప్పినా మనసల మానుసు 

యిస్వలవ్వలౌ(గాక యేలమానును it పల్ల వి il 
కమ్ముకొన్నయిందియాలు గారడించ6గా జీవు(6. 

డెమ్మెలం చొరలక మరేల మాసును 

లబుమ్ములేనికోరికలు యెక్కె_క్కు. లాడ6ంగాను 

వుమ్మడికర్మాలు సయ కార కేల మానును  ॥ ఎవ్వరు ॥ 
సేరడిమదములెల్తా పెనగొన(గా నొరుల 
నీరసించ కీ దేహి యేలమానును 

తీరనిచలము లివి తెలివి చెరుచయాను 

యేర వెట్టుకౌనియుండ కేలమూనును | ॥ ఎవ్వరు ॥ 
వుడివోనియాసలు వొత్తుకోలు నేయ(గాను 

యిడియక యీ[పొణు( డేలమానును 

కడువేగ (శ్రీ వెంకటనాథుండు గావ(గా 


నెడయక కని మన కేలమానును. ॥ ఎవ్వరు ॥ 8 
చి. అ. ఏరే. 4శపొ _ మలహరి 
హిత విదె తెలుసుకొమ్మీ 
సతతము జాటితిని 1 పల్లవి ॥ 


Vol 10-1౧4 


గ. శ్రీతాశ్ళపాక చినతిరుమలాచార్యుల 


సేయవోయిజిహ్వా యీశ్రీహరి నుతియెపుడూ 


రోయవోయి నీవు యీరుచులయందలి వేడుకా ॥ పిత ॥ 
కోరవోయి మనసా నుక గోవిందునిచింతా 
చేరకువోయి నీవు యీ చెడుగు(6 గామాదులను ॥ హిత ॥ 


విడువకువోయి దేహి (శ్రీ వెంకటగిరినాథుని 
వుడుగవోయి నీవు యీవులుకు( దొల్లిటిచేంతలు. ॥ హిత ॥ 9 


చి. అ. 2 రే. గ్‌ షా, గుజర 
ఎంతలే దిది యెంచిన 
సంతోషించని సంసారంబు , il పల్ల వి॥ 


యేలకొ నే6 డీదేహి 
ఆలరి భోగము లడిగీంగాక 
చాబించ(గ6౭ జొల6డు 


హోయముందు హారి. గొలువ౭గరాదా 1 ఎంత 1 


యెందై నను యూీూమనసు 
పందవనంబున.( బారీంగాక 
సుందరికోరిక ముణుగదు 


కందువ శ్రీవిభు( గాన(గరాదా. 1 ఎంత ॥ 


విడువనితగు లీవేడుక 
తొడి(టబడ నెంది న దొరసీ(గాక 
కడగని శ్రీ వెంకటనాథు 


బడిబడిం దిరుగుచు (బదుక(గరాడా. 1 ఎంత ॥ 11] 


మ 2 DI చౌళి 
బహ్మాంగన్నవాండు పసిబిడ్ర 
(బహ్మామెనవా(డు పసిబిడ్డ 
వగపులేక చంపవచ్చిన బూతకి 
సగసాధించినవా(డు పసిబిడ్డ 
సగటున దనమి(దం బారవచ్చినబండి 


సగుల( దన్నినవాండు పసిబిడ్డా 


| పలవి ॥॥ 
ఇన, 


"(ద హ్మ్‌ 11 


అధ్యాత్మ సంకీరృనలు 


నుట్టున నా నావులకొ రకు వేల చ కొండ 


పటి యొత్తినవా (డు ప ఏసిబిడ్డా 


86 


జెట్టిపోరున( దన్ను. జెనక వచ్చినవాని( 


పడనడిచినవా(డు ప। సిబిశ్ఞా 
కడువేగ (శ్రీవెంకటనాథు(డై గొల్ల 
పడ(తుల( గూడినా (డు ససిబిడ్డా. 
చీ. ఆ. శిరే, 7 పా. లలిత 

'ప్పే నామాట విను చిత్తమా 
ire నెండమావుల. చెరువులు నున్నవా 

వెగబనవిషయాల వేడుకపడకు మవి 
జిగురు(గండెలు సుమ్మీ చితమా 


పొగరుమూ(పుందనాల( బొరలకు, మవియెల్ల 


తగులు విరిసందెల దారివంటివి 
బలిమినె యాసలబారి? బడకు మవి 
చిలుకల వో(దా లోచిత్తమా 
తల(చిచూచితేనె తప్పులు. దారులె 
కలలోని రతులయా(కట వంటివి 
మేరమీరెకోరికల మిసిమి చూడకు మవి 
జీరుకుబండ లోయిచిత్తమా 
చేరువనె కాచెటి (శ్రీవెంకటనాథు6 గని 
గారవాన (బదుకుమీ కల్పవృక్ష మతండు. 
చి. అ. శి రే.1 పా. లలిత 
పచ్చిగా. దిలియకుంచె బహుముఖమై తోంచు 
అచ్చమై యిన్నియును (శ్రీహరి కల్పితములే 


—2 


॥(బిహ్మ Hi 


॥(బహ్మ॥ 11 


1 పలవి ॥ 
గ్‌లొ 


[1 చెప్పే i 


[1 చెప్పే [1 


1 చెప్పే 11 12 


1 పలవి ॥ 
వ. : 


8 .  శ్రీతాళ్ల్ళపాక చినతిరుమలాచార్యుల. 


కొందరు దిట్టుదురూ కొందరు దీవింతురు 
చందపుసంసారము జాడలివి 
కందువ రేయీ. బగలు6 గాలము నడచిన“ రై 
అంధరిలో( గలుగు శ్రిహరికల్పితము లే 
కొన్నిటిపై కోపము కొన్నిటి పై వేడుక 
'వున్నతి దేహధారుల వోజ లివి 
పన్ని కాయ పండు దొండపంటియందె తోంచినట్టు 
అన్నియు. బుట్టించిన (శీహరికల్పితములే 
కొంతచోట మనుజులు కొంతచోట దేవతలు 
అంతా (శ్రీవెంకటనాథు నాజ్ఞి యిది 
చెంత చప్పనయు. దీపు చెజకందె వుండినట్టు 
కాంతు(డై న (శ్రీహరికల్పితములే. 


చి. అ. 9 చే, ర పా. వరాళి 


మాటిమా(టికిం జూచి మరపులేలె' 
సీటున6 బాటిగంప నీళ్ల మోచేవా.. 
తెలిపేగురు. డుండంగ తెలియంగ నేరవు 
చిలుకచదువులిలో జీవు(డా 
అలవోక నెందైన ఆస మానలేవు 
కల గన్నచోటి కెల్ల గంపయె శ్తేవా 


వొబ్బిడై నవేదమార్గ మొల్ల నిపుణ్య మంపేవు 
జిబ్బిటాయతప మేలే జీవుండ 
అబ్బురపు వేడుకల నల నేవు పలుమారు 
గబ్బివై పారేబండికి( గాలు చాంచేవా 
వొల్లనె సంసారములో నూరశే గర్వించేవు 
చెల్ల (బో రొయ్యకొ వ్వేలె జీవు(6డా 
నల్లని (శ్రీ చెంకటనా థునిబంటవై తివి. 


౪ పచ్చి ॥ 


i పచ్చి il 


॥ పచ్చి ॥ 13 


1 పలవి॥ 
m౧, 


i మాటి 11 


1మా(టి ॥ 


తల్ల కిం దేల మేరువు తలగడనుండ(గా. Fr మాటి ॥ 14 


౫కే % కళ్‌ 39. 44 3? థగ 92 
1. “ల్లగ (నానీ “ల” గా తిద్దియున్నారు. 2, “లే "ట్రాన్‌ లే” గా తిద్దియున్నారు. 


అధ్యాత్మ సంకీర్తనలు ్రి 
ఛి. అ. రగ పొః గుజ్జరి 


చంచలమతులకు6 దెలియున సాత్వికధర్మ ములు 
మంచముసీడవలె బహుమార్లములై తో (చుకా || పల్లవి i 


తీపుల అల్పపుచదువుల తెలి వేలా కలుగు 
అ మిడు(గురు(బురువుల( గడచునె చింకట్లు 


పైపై (పాకృతదిష్టికి పర మేలా కలుగు , 
పాపము కనుమాయలవలె భమయించు. గాక ॥ చంచ ॥ 


కొ ధైర(గని జడునికి " సద్గుణ మేలా కలుగూ 
“అద్దము చిలం ము చ్చిన, క్రియ అజ్ఞానము వొడముకా 
నిద్దము కామాతురునకు నిజ క తెలియూ 
వద్దనె యండమావులవఖతె6 దోంచు6 గాక ఇ చంచ ॥ 


అనువుగ నక్షయప్పణ్యము అది యేలా చెడును 
“పెనంగెటి తనసీడవలెనె పెడవాయదు యెపుడు 
ఘసుండగుజీవుండు (శ్రీవెంకటనాథుని. గని (నె?) నా 
పనివడి రత్నము సానంబట్టిన గతి జలంగుకా ॥$చంచ ॥ 18. 


చి. అ. 3 రే. 4 పా. పముతు 


అల్లము బెల్ల మౌనా అన్నలాల లే 
"మెల్ల కాలమును గుణ మేల మానీనయ్యా || పల్లవి il 


నిక్కము గొండలనీరు నేలకు వేగమె పారు. 
_యెక్కువనేలపై నీరు యెక్క దందుకు 
మిక్కిలి (ప్రకృతిలోన మెలంగెటివానికి 
చొక్క మై మైనజ్ఞాన మెట్టు సాగసీనయ్యా ॥ అల్ల ॥ 
యస. కోలేక "పెరుగొను 
పచ్చి "సేసిన6 బెరుగు పాలు గాదు 
వచ్చి వచ్చి యెజంగనివానికి( 'దెలుపవచ్చు 
కుచ్చితుని నెటువ వలె గుణిం జేసే సదయ్య ॥ అల్ల 1 





ప “సద్దుణ” (వాని “సద్దుణ గ తిద్ది యున్నారు. 


WW i. (శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


చందనప్పవాసనలు సంగడి మా(కుల నంటు 
అందలివాసన లిందు నంట వెన్న (డు 
కందువైన (శ్రీవెంకటనాథుని దాసు 
లెందుండినా నితరము లేల తో(చీనయ్యా. 

చి. అ. క రే. 5 పా. బౌళి 

తనకోరిక లే(టికి నాతండె యిన్నియు( గల్పించంగ 
అనువుగ నిందుకు యిద్రరియత్నంబులు వలెనా 

అద్దముచూచెటియాత( డలరుచు నవ్విన నవ్వును 
అద్దములో పలిసీశయు నారీతినె కౌడా 
గద్దరియగు (శ్రీవిభుసంకల్పంబుననె జగముల 
సుద్దులు దుఃఖము సుఖమును సూటింబడె( గానా 

నాటక మాడించునత(డు నయమున( గదలింపంగా 
నాటక మందలిబొమ్మలు నానాగతిం జెల(గుకా 
ఆటల జేతన్యాత్మకుండగు దేవునిచేష్టలనె 


పాటిగం బాపము( బుణ్యము బహొంళం బగు€గానా 


అరదము నడసపెటిసారథి యటునిటు వాగెలు వట్టిన 


neo un ll 
య) 


1 తన ॥ 


1 తన ॥ 


అరదముగుజ్ఞములు మెలగు నాయా ముఖములను 


నరులను (శ్రీవెంకటగిరినాథుండె తగ బేరింపంగ 


గరవము లేమియు( గలిమియు( గలిగుండు. గానా. ॥తన॥ 17 


చి. అ. 8 రే.6 పా, మలహరి 
తలం సెన్నండు నిను. దగులునయ్యా 
చల మెన్నండు కడచనునోయయ్యా. 
మోహం బెన్న (డు ముదుసునయ్యా 
దాహం బెన్నండు తలంగునయ్యా 
_ సాహస మెన్న(డు జరగుసనయ్యా. 
(శ్రీహరి తెలియంగం జెప్పంగదయ్యా 


1 పలవి ॥ 


తల ॥ 


అధ్యాత్మ నంకీర నలు 


కపటం బెన్నండు గడచునయ్యా 
చపలళ లఅన్నండు జొరునయ్యా 
నిపుణత రెన్నండు నెగడునయ్యా 
ప్రపంచముగ హరి పలుకంగదయ్యా 
మచ్చర మెన్నండు మానునయ్యా 
నిచ్చల మెన్నండు నిలచునోయయ్యా 
గచ్చుల (శ్రీవెంకటనాథ, 
పచ్చిదేర హరి ప సలుకంగదయ్యా. 


అ. 4 రే. 1 పా... లలిత 
కుడువనికుడుప్పలు కొనసాగ మమతలు 
కడువేగ (శ్రీహరి. గానంగవలదా. 


నమలక చవులయ్య నాతుల సుద్దులు 
అమర చింతకాయలవంటివి 
(భ్రమసి కొరుకంటోతె పండ్లు వులుసును 
తెమీలక (శ్రీహరి. దెలియంగ వలదా 


విచ్చక మెరు6గులు విడివడ్డ వలపులు 
పచ్చిమేడిపంటి భావమువి 
మచ్చి లోను చూడ మెదలుపురువులె 
న్‌ యివి మాని కనవద్దా హారిని 


బడలని పంట వో పె యనే హరిభక్తి క్రి 
కడబేని కల్వ వృత్తము వంటిది 


కడ(గి కొలువ (శ్రీ వెంక టనాథు(డె గురి. 
బడిన యీూతని( గని (బదుక6గ వలదా. 


.అ. 4రే. శి పా మలహారి 
సంకె లేక తలంచిన జాణలకు 
సంకీ ర్తనమెపో సర్వశాంతి 


1. “ఎ (వాని “ల” గ తీద్ది యున్నారు. 


11 


"తల 1 


1తల॥ 18 


॥ పలవి ॥ 
గ్‌ా 


॥ రుడు ॥ 


1 కుడు ॥ 


॥ కుడు ॥ 19 


1 పలవి ॥ 
na) 


12 (శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యుల 
భవహారమగు (శ్రీపతి నామము 
జవకట్టి తలంచితే జన్మ శాంతి 
తవిలి హరిపూజ తాం జేయుట 
కువలయమున నిదిగో గృహశాంతి 
అంది (భువవరుదుండ యనినడె 
కందువైన సర్వ గహా శాంతి 
యిందురవినయనుని నెదుట పె 
_ చందమైన దిదివో నక్షత్రశాంతి 
భావించి యనంతుని€ బలుకు పె 
కావించిన దిదివో కాలళాంతి ' 
శ్రీవెంకటనాథునిం జేరు-పె 
దేవమానవులకును దేహాశాంతి. 
చి. అ. 4 రే. 3 పా. మాళవిగౌళ 
మనసె వళమైతేంగా మరి మీ(దటిపనులు 
తనువులోవరి హారిదయ యింతే కాకొ 
వొద్దనె పుత్రమి[తాదు లువ్విళ్లూ రించంగాను 
'అద్దొ వైరాగ్య మేమి ఆటపాటలా 
కొద్దిలేని విషయాలు గుంపు గూడు కుండంగాను 
వద్దని కడకు. దోయ వశ మవునా 
వొయ్యనె ధనధాన్యాలు వొడ్డుకొని వుండ6ంగాను 
అయో సుజ్ఞానము లల్లాడంబడదెనా =. 
గయ్యాళికోరిక లెల్లా. 'గమిగూడ కుండ(గాను 
పుయ్యక హతా సల టోందోల వసమా 
పల్లదపుటా(క లిది పాయక వుండంగాను 
చెల్ల (టో వోరువు లింత చెడ(బోయనా 


నల్లని (శ్రీవెంకటనాథు6డె యందరికిని 
తల్లి దం|డియె కావంగా తప్పువాసె( గాకా. 


1 సంక 


1 సంక 


1సంకె॥ 2 


11 మన 


1 మన 


1 మన.॥ 5 


అధ్యాత్మ సంకీ ర్రనలు 5 


చి. అ. 4రే. 4 పా. రామ క్రియ 
భవరోగవె ద్యుండెన బలువెజు 
సే a ల్‌ 
సవరని పై (డిపక్షీసకినగా (డు 
తల్లి వద్ద నోరిలోన తగ లోకములు చూపి 
చెల ఫర్‌ నిందజాలవిద్యవా (డు 
na) 
చెలుబడీ నొక్క_కొండ చేత(బటి యె తినా6డు 
ళా (a) per =) 
_ బల్లిదుండు వా(డివో బారివిద్యవా(డు 
మునుపె సకలభూతములకు నేలికయె 
మనసెలా నెరిగిన మం్మత్రవాది. 
ha) 
చనవున జలధిలో సంప దిరదునికిం జూపె 
అనువరి వాడివో అంజనగా (డు 
పటరాని కాళింగపపడి గెలమి6దు మెట్టి 
పట్టినా (౫ హా(గుదో పాములవా(డు 
అమె (శ్రీ వెంకటనాథు( డమరుల సెలను జే 
చ ౧౮౮ 
పట్టి చిత్ఫ్యుల( జంపించే పాళగా(తు. 
చి. అ. 4 రే.5 పా. నాళంగనా 6ట 
అప్పనివర్మపనాది అన్నమయ్యా 
అప్పసము మాకెకల; డన్నమయ్యా 
అంతటికి నేలికైన ఆదినారాయణు( దన 
యంతరంగాన సిలిపీ నన్నమయ్యా 
సంతసాన( జలువొండె సనకసనందనాదు 
లంతటివా6ండు తాళ్ళవా కన్నమయ్యా 
na) 
విరుదుటెక్కె_ములుగా బెక్కు.. సంగీ ర్తనములు 
హరిమీంద విన్నవించె నన్నమయ్యా 
విరివిగలిగినటి వేదముల యర మెలా 
రు టు 7 
ఆరని తెలిపినాడు అన్నమయ్యా 


1 పలపి ॥ 
na) 
1; భవ 11 
1 థవ 11 


1భవ॥ 22 


11 అప్సి il 


1 అప్ప T 


14... 


శ్రీతాళ్లపాఠ చినతిరుమలాచార్యుల 


అందమైన రామానుశా కాచార్యమతమున 
అందుకొని నిలిచినా. డన్నమయ్యా 
విందువలె మాకును ్రీవెంకటనాథుని నిచ్చె 
అందరిలో. దాళ్లపాక అన్నమయ్యా. 
కు. 
ఆ. 4 రే.6పా. దేవగాంధారి 
నేరి చెవ్వండు (టై క నేరక యెవ్య(డు దెడి 
థారకు( డందరికి (శ్రీపతి యింతె కాక 
వొక్కరి నేరము లై తె నూరకె వెదక, జూచే 
నక్క_టా ఖా. లవి యెంచను . 
వొక్కమె విచారించితే వొరు లేమి తా నేమి 
ద నిక్‌, డ్‌ గురి మాది ముంతే కొక 
దట్టించి వొక్కరి నై తె తప్పు తెంచం జూచేను 
అస్పె నాయపవరాధాల కి యేదో 
నెట్టనం దలపోపితే నేనే ము పరు రోము 
గటిగా స్వతంత్రుడు (శ్రీకాంతు. డింతె కాకా 
ళు 5 క్‌ 
వూరకె వొక్కరి నైతె వొచ్చములు వప్టేను 
_ కారుకమ్మినట్లి నాకల్ల చెంచను 
ne) 


లు 


(శ్రీవెం టఏనాఘ6చు నన్ను 


లభి, గ్‌ రే. హో, గుండ|క్రియ 


reat rar తాపి | 
జట్టినిచారము లేల వలవని చింత లేల 
లీ 


దిట్టతినాన రక్షించ దేవు డుండ6గాను 
తానె బుదెరింగితే తప్పు లేల వచ్చీని 
(ల 

మానక యేలిక లెస్స మన్నించు. గాక 


మేనిలో. బాపము లేక మించిన భయ మే.టికి 


ఆనుకొని రక్షించ (శ్రీహరి యురిడ(గాను 


il అప్ప n 23 


11 రె ॥ 


1 ఎది ॥ 


| నేరి॥ 24 


"వటి ॥ 
ఉం 


ఆధ్యాత్మ సంకీర్తనలు 


చేరి తాన వొలిచితే జీత వే మేల తప్పీని 
ధారకు( డై దొరయే చే చపట్టు( గాక 
దూరుము[ద గాని మంచిమాడకు వట్టము లేల 
తారుకొణగా హారి తాం రక్షించు.6 గాక 
చనవె కలిగితేను సలి గేల తపీని 
తనచెప్పినట్టు రాజు తా( జేసుంగాక 
పనివడి రాచవారి ససులకు బండె యేది 
నను (శ్రీవెంకటగిరినాథుండు రక్షించ6గా. 
చింత కలక. గౌళ 
నిచ్చలూ6 జెడనియట్టి నీకె తెలుసు. గాక 
యిచ్చల మావంటివా రేమెరు(గుదు రయ్యా 
_ బాలుండు వృ ద్దనియెటి పరిభాష లన్నియును 
మూలమూలలను దేహమునకే కాక. 
యీలో నెంచి చూచితే నెన్నటివాండు 
కోలుముందై పెరిగీన్నోకొంచె మయ్యినో 
మంచిది చెడ్డ దనెటిమా6ట లెల్లా భువిలోన 
యెంచి ee మనుజులైకంతె కాక 
నించి సర్వపూర్ణు(డవై నీవు లేనిచో యేది 
తుంచరాదు పెంచరాదు తొల్లై కలవు 
వా(డు వీ( డనియెటివచనాలు జగములో 
పోండిమి జీవలయందె పొసంగె. జ: 
1 వేండినా కొసరినాను విశ్వవ్యాపకుండవై 
నా(డు నేండు (శ్రీవెంకటనొథుండవె కలపూ. 
చి.అ.5 రే. శీపా. .  నారాయణదేసాక్షీ 
ఐన దేది కాని దందులో నేతి 
నానారూపి (శ్రీనాథుండె కాకా 
1. “వేండినాను” అని (వాసి “వేండినా” అని తీద్దినారు. 


1 వటి ॥ 
ర్‌ 


il వట్టి 1 25 


11 పలవి॥ 
na) 


i నిచ్చ 1 


1 నిచ్చ it 


॥ నిచ్చ 1 26 


1 పలవి 4 
ఇట్‌. 


16 శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


యెవ్యరి దూషించే 'మెవ్వరి భూషించే 
మెవ్వరు స్వతంత్ర లిందులో. 
అవ్వల నివ్వల నంతరాత్ము.డైన 
యవ్వనజాక్షుని ననుట గాకా 
యెందుకు( గోపించే మెందుకు మెచ్చే 
మెందు6 ,గద్దు మే లిందులో 
అందు నిందు. దానె యల్లుకొన్న 
. నందనందనునే నమ్ముట గాకా. 
యేచోటు మంచిది యేచోటు చెడ్డది. 
“= యేచోటు సతమౌ నిందులో 
కాచేటి (శ్రీ వెంకటనాథు(డె 
చేచేత( గాణానై చెల్లించెం గాకా. 
చి. అ. క్‌ రే. 4 పా. గుజ్జరి. 
'చలమె చెల్లించుకొన్న సతులాల 
సులభమా మీతోపొందు సుతులాల 
'వ్రతినైన యతినైైన వలలమాటల. బెట్టి 
బతిమి చెరుతురుగా సలలను 
హితవరులువలెన యింత నంత నెలయించి 
తతిగొందురుగా. ధనధాన్యములాల 
పెద్దనైన పిన్ననైన పెలుచుందనమె. రేంచి 
"కొద్దిమీరించన కామక్రోధములాల(2) 
అద్దొ యెంతవిరక్తు నె నైనా విషయాలకే. 
తిద్దితిరిగా సంచేం| దియములాల 


మునినై న బుషినైై న మోహమె పెంచి మరపి 
మొనసితిరిగా + యిల్లు ముంగిళ్లాల 
ఘను(డై న శ్రీ వెంకటనాథుపాదములు 
చనవు స్యా జూపతి రాచార్యులాలా. 


1 “చనవునీలొ అని. (వాని *చనవునం ” అని తిద్దినారు, 


కన ॥ 


1 ఐన ॥ 


॥ ఐన ॥ 27 


1 సలవి॥ 
(ag) 


[1 చల || 


చల ॥ 


చల ॥ 28 


అధ్యాత్మ సంకీర్తనలు 17. 


చి. అ. $5 రే. 5 పా. మలహరి 
నిండునిధానమువలేె నీవు గలిగుండయగాను 
పండినయోగికి (6 బూర్జ భావనే మంచిది . [1 పల్లవి i 
కలకాలము భూమి6 గతల వింటిమిగాని 
నలనహుషాదు లున్నారా యేమి 
యులలో నితరు లెల్లా నేమి లేక్క యిందుకు6€గా 
యెలయింపువిషయాల యేమరంగ6 దగునా ॥ నిండు ॥ 
చేపట్టి పురాణాలు చెప్పంగా వింటిమి గాని 
బాపురె దుర్యోధనుసంపద యేది 
కాపాడ నిప్పటివారికలిమి. యెంచంగ నేది 
యీపొటిపనికి(గా నిది గోరం దగునా 11 నిండు ॥ 
మళ్లి మళ్ళి భూమిలోన మాటటె వింటిమి గాని 
తొల్లిటి బలాఢ్యుల సత్తువ లేవి 
వెల్ల విరై యెప్పుడూ (శ్రీవెంకటనాథ నీదాసు 


లెల్ల కాలము( జడని యీబలభిమె నిజము. 1 నిండు ॥ 29 . 
చి. అ.6 రే.6 పొ, లలిత 
బ(ప౭)ండించితే య గలుగునా పరమాత్మునిదాస్యము 
నిండుమతి నుండితేను నెరవేరు. గాక 11 పల్లవి [1 


బాధకు నోపనివా(డు పాపము నేయ నేల 
పోది సేయ. దొలుతేమి బుద్ది లేదా 
సాదువలె నుండితేను సర్వేశ్వరుండె తన్ను 
వాదులాట లెల్ల మాన్ని వహించుకో లే(డా 1 పండి ॥ 
దండుగ కోపనివాండు తప్పులు సేయ(గ నేల 
వుండరాదా తా నుండె వొడికానను 
కొండవంటి యాసతోడ కోరక తా నుండితేను 


తండు ముండై లంపటాలు తగిలినా తనకు 1 పంచి ॥ 
త 


[18  '్రశాళ్షపాక న నుక నారి 


వణుకు కోపనివా(డు వచ్చి పూ6ంటవడ నేల 
వొలిసినట్లు తనంత నుండరాదా 
కలకా లము శ్రీ వెంకటనాథు( గొలిచితె 


అలరి యభయ మిచ్చి అట్టె కావ నోప౭డా. ॥ పండి ॥ 3 
చి. అ, 6 చే, | సు. గుజ్జరి 
వదుసుమ్మీ చెప్పితిని వలల6 బడ6గ వదు 
(oe) : © 
Web దేవుని బేరుకొన రాదా ॥ పల్లవి ॥ 


పు సంసారాన( బాయలేక తిరిగేవు 
pe జీవుండ్న యింకా సిగ్గు గాదుగా 
వెల్ల విరి నింతయాల పంపా 
దల్లాలితనము ' మాని తల(చుకో రాదా ॥ వద్దు ౪ 


వెయ్యెనా మీంద మీంద వేసరక కో రేవు 

అయ్యో యింకా నిందు కాసపడేవా 

వొయ్యనె వెనకజన్మ మొక్క_టొక్క. ఉంచి చూచి 

తియ్యని విష్ణుభక్తి తెలుసుకో రాదా ॥ వద్దు ॥ 
యేపు మీరి యేమైనా నింపులు సేసుకొనేవు 

పో పో యింకొ రోంత వుట్టదాయ(గా 

చేపట్టి కాచేయట్టి (శ్రీవెంకటనాథుండె 


దాపె వున్నా( డీదె దరిసించ రాదా ॥ వదు ॥ 3! 
ae : (a) 
చి. అ. 6రే.2 పా... గౌళ 
చిన్నవా(డు నాలుగుచేతులతో నున్నా6డు 
కన్నప్పుడె శంఖము. జ[క్రము( జేత నున్నది ॥ పల్లవి ॥ 


నడురేయి రోహిణినక్షత్రమున€ా బుస్తై 
వడిం గృష్ణుం డిదినో శరర 
సడిన మీబాధ లెల 'పజలాల యిప్పు డిప్లె 
గ టె 
విడుగరారో మీరు వెరవకు( డి(కను || చిన్న i 


అధ్యాత్మ సంకీర్తనలు 19 


పుట్టుతాన బాలు(డు అబ్బురమైన మా(టలెల్ల 
అప్లై వసుదేవుని కాన తిచ్చెను 
వట్టేజా లింకేల దేవతలాల మునులాల 
వెట్టి వేములు మానెను వెరవకు( డింకను ॥ చిన్న ॥ 
(శ్రీవేంకటనాథుండె యాసిసువు దా నై నాండు 
యోవల వరము లెల్లా నిచ్చుచును 
నంగ దికె కెగ్రానా( త్‌. డన వోదాసులాల 


వ 'వేదుకతోడ వెరవకుం డీ(రను i చిన్న un 32 
చి. అ.౧ కే.కిషా... సాళంగనాట 
ఈలగద్ద'మూ(కలోన యించుకకోడిపిల్ల కు 
ee చూలమూలల? దలారికములు చెల్లునా 11 పల్లవి || 


మంచుకు( బెట్టినయట్టి మెైనపుంగుళ్లాయలు 
* అంచెల లవుడి(టి?) పెట్టు కాన బోయీనా 
పంచేందియము లెల్ల బలవంతమువై వుండ6గా 
యించుక నావె వైరాగ్య మేడ కెక్కీని 1 ఈల ॥ 


గుగిణ వెలవెటి కొనిన గుఅము తెల 

౧౧౧ టె వో 

దగ్గరి యగడుతలు దాంటందటోయీనా 

నిగ్గుల బావకు గాక నేరిచిన సుద్దులెల్లా 

సెగళమె యింతటను వెలవెటీనా 1 ఈలి | 

౧ 0 ద | 

సారుకు. జాలక పోయి పొడిచే పోటులెల్లా 

నారటిలు6 గాక అవి నాట(బోయి(యీ?)నా 

గారవాన ఢ్రీవె వెంకటనాథు(డు గావంగా 


_భారములు భయములు. బానసె నింతె కాకా 1 ఈల 1! 38 
చి. అ. 6 రే. 4పా. దెసాళం 
ఏలికెవై నన్నాకని నేల(గాను.!నీ॥ 
లీలావిభూతి కొకలేశము దక్కువా ॥ పల్లవి ॥ 


1. “మతక”*” అని వాని “ మూ(క "గా తిద్దినారు, 
2. “న్న” కాబోలు (వాసీ “ఆ” గా తిదినారు. 


20 (శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


పనివూని నాయొకనిపాపము మానుప(గా నీ 
_ ఘనసంకల్పమునకు. గడమా 
చెనకి నేనె పూజ నేయంగా మెచ్చేనంటె 
కనుకొనే వందేమి కండ గట్టుకొంటివో 


దేవుండవై నామనసు దెరిచి రక్షించంగాను. 
గోవింద నీమాయ కేమి గొజతా 
_సోవల నాలోని భక్తి చూచి కాచే నంటివా 
కావలసి నీ వెంత గాదె బోసుకొంటిదో 


అలరి నాహృదయమునందు( గానుపించితేను 
వెలయ సీమహిమకు వెలితా 
కలిమితో నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి 
"యిలమీ6ద నీకు నిప్పు డెంతకీర్తి గూడెనో. 
చి. అ. 6 రే. 5 పా. లలిత 
తచ్చిచూచితేం జాలు దైవమే కల(డుగాక 


“హాచ్చినమాయలC( బడ నేల మాకు ని(కను 


సారె సారె నే నెంత సంపదలు గోరినాను 
పోరచి నీదేహమెకా భోగించేది 
యీరీతి మనసు డా ఎన్నటికి. దనిసస్‌ 

_ గారవాన హరి నిన్ను. గన్నదె దక్కైెను 

_ పలుమారు చావువేనిబదుకు కాసపడేది 

"యిలలో సంసారమెకా యే. జే సేది 
కలిగినయాస యేకాలమున ముదుసును 
అలరి విష్ణునిశర ణన్నదె నిలిచె 

వేడుకతో ఘనమైనవిద్యలు నేరిచినాను 
జోడుగా నిందరికిని చూపు టింతేకా 
వీడని తలంపుతో (శ్రీవెంకటనాథునిం గొల్చి 
యీడేరి బదుకుకొ యెన్ని కింతె కాకా. 


దమన పపాత. దంచు తలం దా కారాలు. En 


1. “యిఅ' అని (వాసీ “యిలోగా తిధినారు, 
గా ద 


1 ఏలి॥, 


| ఏలి ॥ 


1 ఏలి ॥ 84. 


1 వలవి 4 
na) 


[1 తచ్చి 11 


Er తచ్చి 11 


॥ తచ్చి ॥ 85 


£59 ఇదో అ గ షే 
ఆధ్యాత్మ సంకీ రనలు | 


చి.ఆ.6 ౩,6 పా. లలిత 
గారము నీదిగాన పట్టి విన్న వించే6 గాక 
ఆరితేరి బుదెరింగే దది యెన్నండయ్యా | ప 
టు 
వీలని సంసారపువెట్టి నల జేయంగాను 
యేలిన ౧ 1, yt 1 షాలభ్రిచ్రే చెన్నండయ్యా. 
కరు “ae Es కట్టుండ గాను 
ఆవలించి [1 త తము da et శయ్యా - భార 11 
బట్టబయలు హతే! బడివుండంగాను 
_ యిప్లై నిన్ను( ( దల(చే దెన్నండయ్యా 
డేకోరికల వువ్విళ్షారంగాను 
నిన్ను తొగడే దది మెన్నండయ్యా oo భార |! 


BE 


ల 

వుటిప 
ఆట 
(“8 

నౌ 


లి 


లుం 
టె 


ష్ణ 


అక నూరసుడ్దులె తడవ6గాసు 
యిల ప్రై నిన్ను. నుకించే దెన్నండయ్యా. 
కరిగి ప (శ్రీవెంకట నాథ కౌచితిపి 
ఫలియించె. దపము యీబాగు లెన్నండయ్యా. = ॥ భార ॥ $6 
చి.అ. 7కే. !పా. * సాళంగనాట 
తన దాసునికొరకు ధరియించె నీరూపము 
దిన దిన వేడుక గదిరి నారసింహుడు "ప 
బలురక్క_సు నొడిసిపట్టి తొడలపై ( బెట్టి 
చెలగి కొనగోళ్ల( జించినా(డు 
చలపట్టి 'పేగులజంధ్యాలతోడుతను 
శెరివై పున్నా(డు కదిరి నారసింహుండు ౨ ॥తన ॥ 
'ఘోరధానవు కంఠకుహరర కము ముంచి 
సారెకు వసంతముగా ( జల్లి నాండు 
మారుకొన్న దైత్యుని చర్మ మొలిచి మేనిమింద 
ధీరత( గప్పినాండు కదిరి నారసింహుడు ॥ తన ॥ 


చి . 


“ శ్రీకాళ్ళపాక చినతిరువ ాచార్యుల 


ఆందపులక్ష్మి యు. బ్రిహ్లాదు(డు నుతింప(గాను 

విందుగా నాగముపాల' ఇ వెలసినా (చు 

అంది ( శ్రీవెంశటనాథుండై యీడా నాడాను 

దిందుప డున్నా చ కదిరి నారసింహుడు. (తన ॥ 3 
స సట్‌ వో, ఎనశాదముతతలు”.. 
చవ్వుల తెరువు మరే(టిక తడ(బాటులు మరి యేటి 

యవ్వురు దల(చిన నిదియె యిహపరముల నౌస(గుకా ఇప న్తని॥ 
మన సనియెడు పెనువింటను మాయాలక్ష్యము"పెని 

జినివడి & జ్ఞానం బనియెడి బాణం చేసినను 

వెనకటి ee వేళ్లతోడ. బెకలిన 

తనయఎత,. సకలంబును య కొన నగు , ॥ దవ్వు ॥ 
మలయుచు మం; (తార్హం బను మందరగి రిచేశః 

చలమున సంతి బసు జలనిధి దచ్చినను 

_ అలవడ హరిభ క్రై యగెడియమృతము. వొడమినను' 

పొలనెటి చా చావును బుట్టుగు పొడమక బదుక నగున్‌ ॥ eg 1 
జీవు( డనియెడిపాదున 'చిరకాలంబును మొలచిన 

శ్రీ వెంకటనాథుందును. సిద్దాషథతటువు 

థావింపలగ( దనకృప యను పండూ వండినను 


కావలసిన యర్థము దనక వస మగు(.గానా. ॥దవ్వు॥ 88 

, అ. 7రే.: లలిత 
యు దైవమవు నీవు మాకు 
వేళమె (శ్రీహరిం గనేవెర వానతిచ్చితిపి ॥ పల్లవి 1 


గురు(డవు నీవెసుమ్మీ కుమతి న్రైననాకు. 

 సరవి (బ్రహ్మో పదేశము చేసితి 

పరమబంధుండ వైనా పరికింప నీవెనుమ్మీ _ 
వరుస నేం జెడకుండ వహించుకొంటివి తాక) 


_ అ 
చిల్ల రదూయలతలోనం జెడకుండా( జేసితి Nn తౌళ్ల ॥ 


ఆఈతల సీతల నమ నాడుకొని కాచితి. "ఠా ॥ ల$ 
“1హా ఆహిరినాట 
ఇందరు నేల దూరేరు హితవే నీవు సేయ(గా 

ముందు ముందె తమ్ము గర్మములు సేయు మంటివా ॥ పల్లవి 11 
తెలిసి నిన్ను గొలువ దేహ మిచ్చితివి గాక 

బలిమినె మాయలలో. బడు మంటివా... 

మలసి నిన్ను. దలంచ మన సిచ్చితివి గాక 

కొలగట్టి విషయాల. గోరు నుంటివా 1 11 ఇంద i 
నగుతా నిన్ను( బొగడ నాలు కిచ్చితివి గాక 

అగడుగా నూరమా(ట లాడు మంటివా 

నాగసి నిన్ను జూడ6గా( జూప లిచ్చితివి గాక 

వగవగలతో నూరివారి? జూడు మంటివా ॥ ఇంద ॥ 
శ్రీవెంకటనాథ నిన్ను జేరు మ నంటివి గాక 

జీవులను మనుజులా6 జేరు మంటివా 

భావించి నీడదానులనె భజించు మంటివి గాక . 

దావతి లంపటాలతో( దడ(బడు మంటివా, ॥ ఇంద ॥ 40 


-_ అ. రే.ర5 పా. “నాట 


ఎన్నిచే(త లెన్నిగుణా లెన్నిభావాలు 
యిన్నేసినీమహిమ లివి నీకె తెలుసు ॥ పల్లవి ॥ 


24 శ్రీతాళ్ల్ళ పాకి చినతిరుమలాచార్యుల 


యేమిలీలలు నటించే వేమయ్యా దేవండా . 
భూమిలో జీవుల నెల్ల బుట్టింపుచు సఖీ 
(పేమతో నాటలాడేపిన్న వాండవూ. గావృ ల 
నీమహిను(మ?) లిన్ని యూ స్రీకె తెలుసు ॥ ఎన్ని ॥ 
మయెంతని పరందుకొనే విందిరానా భుండా 
అంతరంగములనుండె అందరిలోన 
వింతలు లేవు నీకు వెజ్ట్‌పాండవూ( గావు 
యింతేసి విచారాలు యివి నీకె తెలుసు ॥ ఎన్నీ ॥ 
చెలగి సరాలిచ్చేవు శ్రీ వెంకటనా థు6డా 
తల(కక నిన్ను( గొల్పే దాసులకు 
ఆలరి నీవై తేను ఆశకు(డవూ( గావు 


నెలవై న సీనుద్దులు నీకె తెలుసు. ॥ ఎన్ని ॥ 4! 
చి. అ. 7 శే. 6 పా. . రాతుకియ ' 
మాయలో మును(గ నేల మమత లేల 
చేయారా దేవు( డీపాటి సేయ నోపండా ॥ పల్లవి ॥ 


అ్టై దేహసమ్మంధ మాసపడేజీవులాల 

“పట్టీ హరిసమ్మంధాన [బదుకరాదా 
నెట్టన సర్వాంతరాత్రై నిలుచున్న దేవు( డె 
చుట్టాలపక్కాలపాలే శుభ మియ్య నోప(డా 1 మాయ ॥ 


మోసపోక ధనధాన్యములు గూర్చే దేహులాల 
చేసరక విష్ణుభక్తి 'వెదకరాదా 
రాసి కిక్క యిందరిని రక్షించే దేవు(డె 
కాసువీసములపాటి కావ నోపండా ॥ మాయ ॥ 


వెలయ రాజులను దీవించే (ప్రాణులాల 
కల (శ్రీ వెంకటనాథు, గాన(గ రాదా 
వలె నని యిందరికి వరాలిచ్చే దేవు డేమి ళల 
కొలువునిలువుపాటిగుణ మియ్య నోప6డా. 11 మాయ 11 42 


అధ్యాత్మ సంకీర్తనలు రిక్‌ _ 
|. అ. 8 రే. 1 పా. దేసాళం 
వట్టి విచారములేల వగపులేల 
- నెట్టిన (శ్రహరి6 జేర నేరవలెంగాక. i పల్ల వి 11 
కాల మేమి సేసీని కర్మ మేమినేసీని 
యేలిన (శ్రీరమణు(డె యెదనుండంగా 
ఆలించిన (ధ్రువునిని అజామిళనిని 
కాల మేమి నేనె నయ్య కర్మ మేమి నేనెను EE 11 వట్టి It 
' పాప మేమినేసీని పగ యేమి సేసీని 
కాపాడె దేవుండె దగ్గరనుండ6గా 
యేపున ఘంటాకర్టుని యెలమి( బహ్హాదుని = 
పాప మేమి నేనెనయ్య పగయేమి'సేసెను : || వట్టి il 
కుల మేమి సేసీని.గుణ మేమినేసీని 
నలువై న శ్రీవెంకటనాథు( డుండ(గా 
ఆలరి వాల్మీకికి అలనా( డహాల్యకు 


కుల మేమి సేనెనయ్య గుణ మేమి సేసెను. ॥ వట్టి ॥ 48 
_ ఆ. 8 రే. 2పా. లలిత . 
ఆ(అ?)౦దరు వికార మందుదుర 
నిందలేని నీవు నీదాసులుదక్క_ [11 పల్లవి il 


సతుల సుతుల6 జూచి జగములోవా రెల్లా 
మతిలోన 'భ్రమయక మానరు 
రతి కెక్క_(గా హేయరాగరహితు(డవై 
సతతము గలిగినస్వామివి నీపు(వు) 6 దక్క 1 అంద ॥ 
ధనధాన్యములుచూచి తగినజీవులు వాని 
వెనువెంట దిరుగక విడువరు 
పనివూని యాశాపాళ దూరు(డవై 
. ఘనతగలుగు (శ్రీకాంతుండ నీవుదక్క 1 అంద ॥ 


26 (క్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


యిల్లుముంగిలిచూచి యీ దేహులు వాని 
'నొల్ల మనుచురోసి వుడుగరు 
వెల్ల! విరిగ (శ్రీవెంకటనాథుండవై 
తెల్లమైనయట్టి దెవుండవుదక్క_. 
చి.ఆ.8 రే. శ పా. సాళంగనాట 
ఎటులంబుట్టించితో నీవెరుంగుదువు 
ఘటన నన్నియు వీసంకల్పమేఅయ్యా 
చచ్చేవారి. జూచి చావుకు వెరతు(గాన 
రొచ్చుల సంసారము పై రోతు(గాని 
కచ్చు పెట్టి, అదియె కాలాంజేతాంచెనంగంగ 
మచ్చిక నేయుదు(గాని మానలేనయ్యా 
బడలేవారి(జూచి బడల నోపంగాన 
విడువని సంపదపై విసిగేంగాని 
"పెడవాయ కదియె పెరుగుచురాగాను 
బడి దిరుగుదు6గాని పాయలేనయ్యా 
ములిగేవారిం జూచి ములుగ నోడుదు(గాన 
శిలుగు౯గోరికల( గోసితింగాని. 
కలిమితో (శ్రీవెంకటనాథ నీభక్తి 
వెలయ( గోరుదుంగాని విడువలేనయ్యా. 
చి. అ. 8 రే. 4 పా. ' రామ్మక్రియ 
సీవృగలిగిన( జాలు నిక్కము అస్పీ (గలవు 
ఆవల మాయాచార్గ్య్యు? డానతిచ్చెనయ్యా. 
యేలోకముననున్న యెడయనిసామ్ము నీవె 
తాలిమి యెందు(బోనిధనము నీవె 
కాలముకడాతరగని ధాన్యము పీవని 


'ఆలించి మాగురుం డిక్లై ఆనతిచ్చెనయ్యా 


॥ అంద॥ 44. 


1 ఫలవి ॥ 
గ్రా ‘ 

1 ఎటు ॥ 
| ఎట 1 


॥ ఎటు ॥ 45 


స పలవి 1 
ne) 


™ సీవు స్ట 


ఆధ్యాత్మ సంకీరనలు ' 7 

కటక దిరిగిన యేలికవు సీవె 

నిందలెనియట్టి తోడునీడవు ఏత 

ముందువెనకల నిల్లు ముంగిలియు నీవె యని 

అందముగ దేశికు(డె ఆనతిచ్చెనయ్యా ॥ నీవు ॥ 
యెన్న6డు గల(గనట్టి హితు(డవు నీవె 

పన్నిన ప్టివుండె మట సీవె 

నన్ను గాచే (శ్రీవెంకటనాథుండ వని తాళ్లపా 


 కన్నమయ్యంగారె నాకు నానతిచ్చిరయ్యా. ॥ నీవు ॥ 46 
చి.అ.8 రే.5 పా. లలిత 
జగదీశ్వరుని లీలాచక్రములోపలనుండి క. 
మగుడ దాసుండుగాక మాయ దాంట వసమా ॥ పల్లవి ॥ 


తనువు నాదెయన(గ తనకు స్వతంతమేది ' 

తనువులో తాను హలి (రి?) తను వెకాన 

మనసులో యీసుద్ది మరినమ్మితే( జాలు 

వెనకముందరలకు విచారమేలేదు nజగ॥ 
సొమ్ములు నావియన(గ సోధించ( దానెవ్వ(డు 

స్రొమ్ములును( దాను హరిసాముులెకాన 

సమ్మతి నీతల(పె సహజమై కలిగితే 

నెమ్మది(దా నిన్నిటా నిశ్చింతు(డౌను 1 బిగ ॥ 
బంటులు నావారనంగం బరికించ నెవ్వండు 

బంటులును(€ డా(దా?)ను హరిబం న్లైకొన 

నంటున (శ్రీవెంకటనాథుని. గొలిచితేను, 
. కంటకములెల్లా( బాసి ఘను6డె తానొను. = జగ ॥ 47 

చి.అ. 8 రే.6పా , ఉద్ధవసంతం _— 

మేలేమి కీడేమి మించిన్తనీరూపమె 

వాలాయించి తెలిసినవానికి . ॥ పల్లవి ॥ 


28 


శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


యినుమేమి పసిండేమి యెంచిచూచితె 
మనసు దెలిసిన నిర్మలునికి 
ఘనమేమి కిరుదేమి కలవెల్లా నీ 
తనువుగ( చెలిసిన తత్వజ్ఞానికి 

పగయేమి చెలిమేమి పలుమారు నిన్ను 
_ పాగడుచునుండెటి పుణ్యునికి 
'వగపేమి వేడుకేమి వరుసతో నిన్ను 
వెగటులేక కొలిచే వివేకికి 

చేర్గువేమి దవ్వేమి (శ్రీవెంకటనాథ నిన్ను 
కూరిమి( గొలిచిన సద్గుణునికి 
భారమేమి పాశేమి పరమాత్మా నిన్ను 
సారమతి( దెలిసిన సర్వజ్ఞునికిని. 


చ.అ. 9 రే. ! పా. లలిత 
ఏలికెయెన హరి నేల మరవ(గవలె 


సం. మరియాల భంగపడవలెను 


యిరుకుమానిసంది నేంటికి. జొౌరవలేె 
తిరగలేక యేల తినుకవలె 
యెరవులవిషయాల నేల పొరలవలే 
కొరగాని పాపాలగొడ వేలవలెను 
మిగుల వురులలోన మెడ యాల పెటవలె 
తగిలించుకొని యేల పొగులవలె 
యెగసక్కె_పుంగోరిక లేల కోరవలె 
. జిగురువంటిబందాలం జిక్క_ నేలవలెను 
పారేబండికింద పాద మేల చా('చవలె 
 జారుపడి మరియాల ఉడియవలె 


మీరి శ్రీవెంకటనాథు మిక్కిలి వేడుక( గొల్చి 


టాం కేల పొడి(బడవలెను. 


[| మేలే 1. 


ల Ml మేలే || 


॥ మేలే ॥ 48 


1 పలవి ॥. 
య 

1 ఏలి ॥ 

( ఏల్రి ॥ 


it ఏలి i 49 


సతి త్య | సంకీ ర్రనలు' 
బ.అ.9రే.2పా,. _ పాడి. 
తానేడ వారేడ తనువేడ మరి తక్కి_నవెల్లా నేడ 


29 


మానలే ననుచు తరితీపుసేసే 'మన నేడ నుండునో [1 పల్లవి i 


కందువ మానిపె నోరూరించెటికాయలు( బండ్లు పక్వముదప్పిన 
అందముగ మున్నుగోరినట్టివారియాస శెందుండునో 
పొందున వలచి పులకించినట్టిపురుషులు సతు లై ముదిసితె. 
ముందర వెనక నెరంగనియ్యని మోహ మెందుండునో ॥ తానే 11 


కొ త్తమెరు(గులచేత భమయించే కోకలు చివిరె పాంతగిలితె 
బ త్తితో( గావలె నని కొన్న వారిభ్రమ వెందుండునో 
రి "త్రజవ్వనాన కొప్పు గోళ్ల దిద్ది రీతిగానుం డెటి లు 


ప త్తివలెనై బట్టగట్టందనభావ షుందుండునో 


॥ తొనే ॥1- 


తావితో బుగులుకొనెటిపూవులు దాంపంగ నవియె వాడినపిమ్మట 
భావించి చూచితే నందలి తొల్లిటిపస యెందుండునో 
శ్రీవెంకటనాథు( డి చై యేలెంగాకచెల్ల బోతా(దొల్లి భోగించినవెల్ల ల 
చేవేగ మరునా( డవియె చూడ నేవిధమైయుండునో, ॥తానే॥ 50 


చి. అ. 9 రే. 3 పా. మాళవిగౌళ 
(శ్రీపతిపురనాయకా జయచింతితా భీష్టదా యకా 
_వున్నతోన్నతవి్నిిగహా దాసోపరిస్థానుగ్రహో 
సన్నుతామరనుగహో సామవదపరి(గహో 
జానకీ పియకారకా శివసాధితాభిలతారకా 
మానుషాహితమారకా మామకాఘనివారకా 
(శ్రీ వెంకటనాథరూపకా సంచితరఘుకులదీపకా 


భావసంతోష[ప్రాపకా. అభంగమంజులచాపకా, 


చి. అ. రే. శ పా. దేసాళం 
ఎట్టిహితోప దేశకు( 'డెటువంటిదయాళువు 
అష తాళ్లపాకన్నమాచార్యులు 
[న జ 
1. “మదో వాసి “మన” గా తిద్దియన్నారు. 


1 పలవి ॥ 
గా 


(శ్ర్రీప i 


1 పలవి ॥ 
ne) 


30 .  శ్రీకాళ్లపాక చినతిరుమలాచార్యుల. 


పచ్చితొామసుల మ బరమసాత్వికుల(గా 

యిచ్చటనె సే స్తేసినా[డు యెంతచి త్రము 

యిచ్చగించి మాకులాన నెన్నడులేనివై స్ట షవ 

మచ్చముగా( గృపనేనె నన్న మాచార్యుండు il ఎట్ట | 
ముదిరిన పాపకర్మములు 'నేసినట్టి మమ్ము 

యెదుట( బుణ్యులం జేనె నెంతసోద్యము 

కదిసి యేజన్మాన. గానని సంకీ రన 5 

మదన నుపదేశించె నన్న మాచార్యు(డు ॥ ఎట్టి ॥ 


గడుసు(దనప్పు మమ్ము. గడు వివేకుల. జేసి 
యిడుమలెల్లా( బాపె నేమరుదు 
నడుమనె యెన్నండు గానని శ్రీవెంకటనాథు 


నడియాలముగ నిచ్చె నన్న మాచార్యు(డు. an ఎట్టి 1 52 
చి.అ.9రే.ర్‌పొ  సామంతం 
. తోంటకూరదొంగలాల తొయ్యలులాల 
నా(టకపు మీమోహము నమ్మ నెట్టువచ్చును ॥ పల్లవి ॥ 


పాసపుణ్యపుటో(దాలపాలునేసి జీవులను 

చూపులనేె ఛ్రమయించే సుద్దులు మీవి 
దాపుదండై. (శ్రీవిభుండు తానె కాచె(గాక 
యేప్పన రి రొత్తవారి మీ రెంతంత నేయరు 1 తోట ॥ 


కీడు మే లనె వురులం గీలించి మనుజుల 
బాడితోనె యెంచెటిభావము మీది 
యీడేరించి నాగురుండు యిందిరేశు. జూపెంగాక 
యీడనె రుత్తవారి మీ రెంతంత నేయరు తోట ॥ 


చొవు6 బుట్టుగు అనెటి సముద్రాల. బడదోసి. 
జీవులను విసిగించేచిత్తము మీకు 
(శ్రీ వెంకటనాథుండె చేపట్టి మమ్మెలెంగాక 
చేవేగన( బేదలచే వెట్టి “యెంతగొనరు.. (తోట ॥ 68 


1. “ బందాల” “గ్రాస్‌ “దొదాల” గా తిన్రయున్నార్ము 


6 


అధ్యాత్మ సంకీ రనలు 
'చి.ఆ.0రే.8పా.. మాళవి 
నూరవద్దు తాగవద్దు నోరు చేందుగావద్దు 
చేరువ నొకచోట సంజీవి వున్న దిదివో 
పొలమెల్లా దిరిగాడి పొడి(బడనెవద్దు 
తల(కక గడపారం దవ్వవద్దు 
యె © 
వలవని వోంగుల వంకల వెదకవద్దు 
చెలంగి వొకచోట సంజీవి వున్న ' దిదివో 
మొక్కలాన. జెరువులో మునింగి చూడవద్దు 
. నిక్కిన పుట్టలమీంద నెమకవద్దు 
వెక్క_సాన( జేతిపె6డి వెలవెటి కొనవదు 
రా లు యట 
చిక్కు.లెల్లా( బా పెటి సంజీవి వున్న దిదివో 
దీవులను నోడలెక్కి_ తిరుగాడనే వద్దు 
సోవల బిలములోన( జొరవద్దు 
కావించి (గహణాదికాలము వెదకవద్దు 


శ్ర! 


i పల్లవి i 


॥ నూర ॥ 


41 నూర ॥ 


శ్రీవెంకటనాథు(డై సంజీవి వున్న దిదివో. ॥ నూర ॥ ర్‌కశీ. 


చి. అ. 10రే.! పా. దేసాళం. 
ఎలుక గలిగితేను యాత౦డె దిక్కు 
మటీ నిమిష మీతని మానివుండ(దగునా 
యెవ్వరిసామ్ము గుడిచి యెొవ్వరిగుజ్ఞాల వెంట 
కొవ్వుదీరం బారాడి కొలిచేది 
యివ్వలం బుట్టించి పెంచి యేలిన దేవుల డుండంగా 
అవ్వ లివ్వలివారిని ఆసపడ(దగునా 
తా నవ్వరికి( బుట్టి తల(కక వూరివాొరి 
నానందాన అయ్య లమ్మ లనుకొనేది _ 
వానిపట్టి సర్వవిధబంధు.డు విష్ణుం డుండంగా 
సూనిసతుద్ద౦కాల మరుగుంగ జెట్లు(ల్ల్య)నా 


1 పలవి॥ 
na) 


ఇవు ॥ 


ఈ ఎందు 1 


32 


(శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


యెందువంకనో యీ'దేహి యేమిటినో పొగడుచు 
విందువలె నెవ్వరిని వెజ్టింజే నేది 
కందువై న శ్రీవెంకటనాథు(డు గావ(గా 
సందుసుడి కోరికల సట. బడ (జెల్లునా. 1 ఎలు ॥ రర 


చి. అ. 10 రే.2 పా. “నాట 


ఇందరి జూచి చూచి యెజింగవద్దా 
బందెపసులకు మెడ పన్నించ నేలా 1 పల్లవి (| 
యినుమునంజేసిరా యెవ్వరి దేహ మైనా 
పొని(గి పోతేంటోవు ఫోకుంపే మాను 
పనివడి యిందుకు(గా( బాటువడ నేమిటికి 
మొనసి దొసపంటికి యినుపక ప్టేలా 1 ఇంద ॥ 


మంచి రాత(జేసిరా మనుజునిమే నేమి 


నించి చెడితే(జెడు నిల్చితే నిల్చు 
పొంచి పొంచి యిందుకు.గా పొడింబడ నేటికి 
పంచ సీరుబుగ్గ రాతిబరణి( బెట్ట నేలా ॥ ఇంద ॥ 


చేంగమాన. జేసిరా చెల (టో నరుల నెలా 
౧ ne) 


యీ6గి కుంగితేంగుంగు హెచ్చితే హెచ్చు 
నాంగువార (శ్రీవెంకటనాథుండు మన్నించంగాను 
దా(గి .జీలుగుబెండుకు తరమువెట్ట నేలా. 1 ఇంద ॥ 56 


చి.ఆ.10రె.8ీపా.. భూపౌళం 


గోవిందా మేలొ.నవయ్యా 
కావించి భోగము కడమా నీకు న. . ॥ పల్లవి i 
కమలజ చల్లనికాంగిటం దగిలి. 
సమరతి( బాయ6గ(6 జాలవూ 
కమలభవాదులు కడు నుతియింసంగ 
విమలపుళశయనము విడువగ లేవు | ॥ గోవిందా ॥ 


అధ్యాత్మ సంకీరృనలు 88 

భూసతితోడుత పొందులు మరిగి 

వేసర విదె సీవేడుకలా 

వాసవముఖ్యులు వాకిట నుండగ 

పాసి వుండ నని పవళించేవూ ॥ గోవిందా ॥ 
సీళశామనసిజలీలల6 దగిలి 

నాలితోడ మానంగ లేవూ 

చేళాయను (శ్రీవెంకటనాథుండ 


పాలించి దాసుల (బతికించ(గనూ. il గోవిందా un 57 
చి. అ. 10 రే. 4 పా. లలిత 
సకలపురాణములు చాటి నిను టొౌగడయగా 
'తకమకలుగా నల్చార్థము చెప్ప(దగునా ధో ॥ పల్లవి ॥ 


నిను నిర్గుణు( డనేటి సీచజాతులయందు 

యెనయు దుర్గుణము దా నెంతో. 

కనకంబు నిను మనుచు కారునాయంబులను 

యెనలేనిదుర్వాదుల నేమన(గ(గలము | సకల ॥ 
సవె తా మనుకొ నేటి నిందితాత్కులు దాము 

కావించు.[దోహంబు కడమా 

దానతుల6 దను! గన్నతల్లి గొడ్డనిపల్కు 

'దేవతానిందకుల(౬ దెలుపంగ వశమా _ ॥ సకల ॥ 
అమరుసర్గము మిథ్య యనుశూన్యభాషులకు 

తమితోడ (భ్రమ యేల తరగు 

తమగురువు కొస్త్రంబు తామె కల్లన గాను 


[క మబుద్ధి: (శ్రీ చెంకటనాథ యిత్తువొ. il సకల 11 5 
చి. అ. 10 రే. 5 పొ. దేవగాంధారి 
- నిమిష మెడతెగక హరి నిన్ను. దలంచి. SE 
మమత నీమీ6దనే మరిపి బదుకుట గాక. '॥ పల్లవి | 


5 


84 


శ్రీకాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


'నిదురచేం గొన్నాళ్లు నేరముల( గొన్నాత్ల 
ముదిమిచేం గొన్నాళ్లు మోసపోయి" 
కదిసి కోరినను గతకాలంబు వచ్చునె 
మది మదినె వుండి యేమరక బధ్రుకుట గాక ॥ నిమి ॥ 


'కడు( దనయులకు( గొంత కాంతలకు నొకకొంత 


వెడయాసలకు( గొంత వెట్టి నేసి 
'  అడరి కౌొవలె ననిన నందు సుఖ మున్నదా 
చెడక నీసేవలే నేసి బదుకుట గాక ॥ నిమి ॥ 


 ధనమువెంటా( దగిలి ధాన్యంబునకు( దగిలి 


* తనవారి. దగిలి కాతరు6 డైనను 
_కనుకలీగి (శ్రీవెంకటనాథ కాతువె. క 
కొనసాగి నిన్నునే కొలిచి బదుకుట గాక. 4 నిమి ॥ 598 


.అ. 10రే.6 పా. వరాళి 


గాడి దెపిల్లకోమలికమె కలిగినది ' 
చేడుకపడు సంసారమె విసిగిరిచు వెనక oa పల్లవి [| 


అగపడుస ంపదమీ (దట నాసలు కడు బుట్టు 
వగ నది భరియింప వసమె కాదయ్య 
' మొగమె చూడ(గ నాపై ముదమున( గనుపటు 


ణి e 
పొగుల6గఈ గరచెటికాట్లు పులికం"టె బెట్టు ॥ గొడి ॥ 


విడువని భోగంబుల పై పె వేడుక కడు( బుట్టు 
తడ(బడులంపట "మైతే తలంచన రాదయ్య 
తొడ(డి?) మెను మాంగినపండై తే తోయ జూచినను 
వడియ(బడి గొడ్డంటికి . వసమె కా దెపుడు ఇ గాడి! 
మోవంగ విషయంబులపై మోహము కడు బుట్టు 
. శ్రీవెంకటనాథా అది ఏ చెప్పంగ రాదయ్య 
ఆవల? జూడగ జల్ల నె వుండు. గాని కం 
తేవలం గూ(కటవేళ్ల తెగంబారును మిగులా. 1గాడి* 60 


. “కడు” వ్రాని రెండకరముల మధ్య “న” నిరికించి “కవడు” గా తిద్దియున్నారు. . 


ళో 


సూచిక ౧ 


eT వ్‌ 


సంకీర్తన రాగముల. అకారాది సూచిక 


రాగములు. 
ఆహారినాట 
నుండ|కియ 
(రః 

గౌళ 
దేవగాంధారి 
దేసాళ్లం 
చేసాకి 


నౌట 


నారాయణ రేసొకి .... 


పొడి. 

బళ 
భూపాలం 
మలహారి 
మాళవి 
మాళవిగౌళ 
' రామ్మక్రియ 
లలిత 
వరాళి 
శుద్దవసంతం 
సామంత 
సాళంగనాట 


సంక్రీర్మనల సంఖ్యలు: 
40. 


2. 


, 10, 15, 28, 81. 
26, 32. 
5, 8, 24, 59. 
34, 43, 52, 55. 
న 
41, 56. 


a. 


50. 
ele 
ద, 
6, 9, 18, 20, 29. 
రశ. 

, 5l. 
22, 42, 46. 
12, 18 19, 30. 25, 36, 39, 44, 47 49, 58. 
|, 14, 60. 
48. 
7, 16, 38, 58. 


ఎ 28, 93, 87, 40. 


న నవలా రాయాలా కాారాణ గార 


సూచిక ౨ 


అాచింహ్రీతర్టీరాం-- - 


= సంకీ రనల అకారాది సూచిక 
v ne a) | , 


సంకీరన 

' అందరు వికాగమందు 
అప్పనివరప్రసాది 
అల్లము జెల్ల మౌనా 
ఇందరి(జూచి చూచి 
ఇందరు శేలదూ'రేరు 
ఈలగద్దమూ(కలోన 
ఎంత లేదిది యెంచిన 
_ ఎటులబుట్టించితో 
ఎట్టిహి తోపదేళకు 
ఎన్నటికి నీకు జీవుండా 
ఎన్నిచేత లెన్ని గుణా 
ఎలుక గలిగికేను 
ఎవ్వరుచెప్పినా 
ఏమొకొ నేమొకొ 
ఏలికమయైనహరి 
ఏలికవై నన్నొకని 
ఐనదేది కాని 
కుడువని కుడుపులు 
 గాడిదెపిల్లకోమలిక మె 
- గోవింద గోవింద. 


రాగము సంకీర్తన సంఖ్య 
. లలిత... 44 
సాళంగనాట 
. సామంతం 18 
నాట 56 
ఆహిరినాట 
సాళంగనాట 38 
గుజ్జరి ౨. 10 
సాళంగనాట వ లు. 
'దేసాళం గ్ర 
దేసాకి. గి 
నాట. - శీ! 
దేసాళం 
a ' దేవగాంధారి 8 
స దేవరాంధార రీ 
లలిత 40 
.... దేసాళం . 84 
నారాయణదేసాక్షి .... 2? 
౨. లలిత 19 
వరాళి . 60 
బౌళి |. 


81 


. సంకీర్తన 
గోవిందా మేల్కొన 
చంచలమతులకు 
చల మేచెల్లి ంచుకొన్న 
చిన్నవాడ నాలుగు 
చెప్పేనామాంట 
జగదీశ్వరుని లీలా 
తచ్చిచూచితే 
తనకోరికలే(టికి 
తనదాసునికొరకు | 
తల (పెన్న (డునిను 
తానేడవారేడ. 
తొళపాకన్న మాచార్య 

తోటకూర దొంగలాల 
' దవ్వులతెరువు | 
నిండునిధానమువలె 
నిచ్చలూ6జెడనియట్టి 
నీమిషమెడతెగక 
సీవుగలిగినంజాలు 
నూరవద్దు తాగవద్దు 
నేరిచెవ్య(డు[బది కె 
పండించితే( గలుగునా. 
పచ్చిగాందెలియ 
బ్రహ్మంగన్నవాండు 


‘Vol 10-౬6. 


. రాగము 


. భూపాలం 
.. గుజరి 
జి 
... గుజరి 
జ 


. గోళ 


ఎ, లలిత 


లలిత 


... లలిత 


బౌళి 


. సాళంగనాట * 


.... మలహారి 


. పొడి 


కళ క భి + 


లలిత 


. సామంతం 


సంకీరన సంఖ్య. 


క్‌? 
ఖేల్‌ 

“28 
య. 


[2 


పు UA 


* వ విపే ల 


85 
[7 


త్రి? 


18 


. 50 
._ 99 
రర 


తీరి. 


. 29 


లం. 28 


. 59 
46 


CRE) 


54 


24 


20 


18 


wt HU 


38 


an సంకీ రన 
_భవరోగవైద్యుడైన 
భారమునీదిగాన 
మచ్చరములు( గపటంబులు 
మననె వశమైతే(గా 
మా(టిమా(టికింజూచి 
మాజహిహిదుష్ట 
మాయలోమును(గ 
మేలేమి కీడేమి | 
రామరామచంద్ర 

వట్టి విచారములేల వగపు 
వట్టి విచారములేల వలవని 
 వద్దుసుమ్మి చెప్పితి 
(శ్రీపతిపురనాయకా 

' సంకెలేక తలంచిన . 
సకలపురాణములు 

హరికి మొరవెట్టితె 
హిళవిదె తెలుసు 


రాగము సంకీర్తన సంఖ్య. 
..... రామక్రియ a 
లలిత 36 
గుజ్జరి లం క్షీ 
మాళవిగొళ ee ప! 
వరాళి. ను lA 
. సామంతం me 
రామ క్రియ : ల కీ2ి 
శుద్దవసంతం Ee 48 
వరాళి పట్టపు | 
.. చేసాళం er 
గుండక్రియ .... 2 
me గుజ్జరి యం Al 
మాళవిగౌళ wis Ol 
మలహారి పష 20 
లలిత = ల ర్‌కీ 
మలహరి wee 10 


మలహరి టు 9 


భీ. 
శుభమస్తు 
(శ్రీమతే రామానుజాయ నమః 
శ్రీ తిరు వెం గళనాథదేవునికి తాళ్లపాక అన్నమాచార్యుల కొమారుండు 
'పెదతిరుమలాచార్యులు, పెదతిరుమలాచార్యుల కొమారు(డు 
చినతిరుమలాచార్యులు విన్నపం సేసిన 


శం (IN దస 0. కీ 0 స eg 
ంజూనానంవుబము 
: శ్య 1 రే. పా. వరాళి 
ఎట్టకేల కిదేలరా యెన్న(డులే నలవాటు 
చిట్లకాల కిన్నా శ షె నేయవత్తువా _ 1పల్లవి॥ 
లు MH అంటే ౧౧ 
దవ్వుల. నాటింజూచేవు. దగ్గరి మా(టలాడేవృ. 
యెవ్వతై నా మతకాన కీడ కంపెనో 
యివ్వల నిన్నాళ్లు మనమిద్దరము .నొక్క_వూరె 
నవ్వులు మాతో నిష్బ నవ్వవత్తువా 11 ఎట్ట i 


రసేవు రమ్మనేవు.వోరి ముచ్చట లాడేవు 
గరిమ రేతిరి కలగంటివా నీవు.. 

యిరవుగ నేను నీవూ నీద్దరము.నొక్కపూరె 

నెరతనా లిట్లానె నెరపుదువా ౫ ఎట్ట ॥ 


ముక్కున నాతోంజెపే బ్బవు యిస్పు డిచై రమ్మనేపు. 

యెక్కువ నామనసు నీవెలు.ఏదువా... 

చక్క (శ్రీవెంకటనాథ. సరవి. నన్ను( గూడితి.. 
చుక్కువ వెనక కిచ్రామన్నీంతువా. ॥ ఎట్ట 1 1 
6 3 ల 


న 


శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


చి. శృ. 1 రే. £పా. మధ్యమావతి 


విన్నవించవే వోరమణి విభునికి వింత లింకనేలె 
వున్నతి( దన్ను నే నేమైన నంటినా వోరుచుకొమ్మనవే ॥ పల్లవి ॥ 
చెలులలో నన్నె చేపట్టినవా. డలుగనే6టికినే _ 
వలచి తా నాకు నిచ్చినబాసలు వాకిటనె పోయనా. 
తలంచి తలంచి తాపాన నే నిష్టై తలంకుచు నుండంగా 
కలయ. దా రాక యెడమా(టలనేె కాంకరేచ నేత ॥ విన్న. 


యెప్పుడు నావద్దం బాయనివాండు నే( డేమిటికి. బోయనే 


తప్పెనో నామీ(దిమోహము' తనకు తామసించ నేలె 

ముప్పిరిగొన్నట్టి జవ్వనము నే మోవలేకవుండంగా 

యిప్పుడెవిచ్చేసి నన్ను( గలయక యేమిటికున్నాండె ॥ విన్న ॥ 
యెక్కుడుమా6ట దన్నాడని నాతోడనేంటికి గోపించెనే 

నొక్కతై నే నెంతమీరి నవ్వినా నూరకుండేవాండు 

చక్కని (శ్రీవెంకటనాథుండు నన్ను సరవితోం గూడెనే 

మక్కువ న న్నింక దిగవిడువక మన్నించు మనవె. ॥విన్న॥ 2 


శృ. 1 రే. తీపా సామంతం 


అవునె లెస్పతగవులాయనె నేండు 

తివిరి నీకింత నాతో దీకొనంగవలెనా ॥ పల్లవి ॥ 
మాంటల. దేలించనేర్చుమగువా సీకు నిప్పుడు 

యే(టికె నా విభునితో నేకాంతము 

వాంటమై నాపతిపొందు నద్దన్నా మానవు 

గా(టాన నీకింతయేలె గామిడితనాలు ॥ అవనె ॥ 
కూరిమివుట్టించనేర్చుకోమలి యే(టికే సీకు.. 

చేరి నారమణునితో( జేసన్నలు ' 
సారెకు నామగనితో సరసాలు మానవు . 

కారణములేని దేలె గయ్యాళితనాలు ' “..... 4 అపవునె ॥ 


శృంగార సంకీర్ణ వలు 3 


కలసి మెప్పించనేర్చుకామిని యే(టికె నీకు 
నెలవై నాకాంతునితో నెయ్యములు 
యిల శ్రీ వెంకటనాథు. డిద్దరి మన్నించికూడె 


మలసి మనలో నింక మచ్చరా లేమిటికె. ॥ అవునె ॥ 3 
చి. శృ. 1 ఈే4పా,. పొడి 
 మానరా నారో(తో?) నింక మరఃగులు 

పోనీనెంతై నా నిన్ను బొంకకు నాతోను ॥ పల్లవి ॥ 


గుజుతై న యాకెమేనికుంకుమపరిమళము 

మెజయ నేంటికిరా సీమేనియందును 

మెజటు(గు నీమేనిమీంద మించిన కెంపేలవచ్చె 

పొఅపొచ్చముల నీవు దొంకకు నాతోను ౪ మానరా ॥ 
లలనపాదాననున్న లత్తుక నీనొసలను ' 
"కలుగ నేమిటికి వేగనచెప్పరా 

కలికిపుక్కిటనున్న కప్పురప్ప( దమ్ములము 

పొలుపై సీకేలవచ్చె బొంకకు నాతోను ॥ మానరా ౪ 
పడతి నీమేన నిష్టై బాగుగానించినయట్టి | 

జడిగొన్న కొనగోళ్లిజాడ లేడవి 

కడంగి నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి 


పొడవై నచెలిసుద్ది బొంకకు నాతోను, ॥ మానరా 1 కీ. 
చి. కృ: 1 రేర్‌ పా... పొడి 
. మేలురా యీనీగుణము మెచ్చవచ్చును . 

పోలించ నీచేంత పూంట పూంట కొ త్తేకాదా ౫ పల్లవి ॥ 


దిట్ల్టమై యెవ్వతెయెనా( దిట్లినా నవ్వెటి నీవు 
టయ Cte టె 
యెట్టు నేం బొగడినాను యీరసించేవు 
యది వలపించేవా రేమ్న(మ?నినా( జెలు(గాక 
ద “దు 
నెట్టన నేనూరకున్నా సీకు నెగ్గేకొధా . | మేబుజి 


శ్రీకాళ్లషాక చినతిరుమలాచార్యుల 


తొయ్యలి యెవ్వతెమైనా( :దోకినా నవ్వెటి నీవు 
_యియ్యెడ నేమొక్కినాను యేవగించేవు 
నెయ్యపువారిచేంతలె నీకు నితవౌయగాక 
చయ్యన నామోహామైన చప్పనెకాదా 
__వొదుగ -కెవ్వతె గె కోకుండినా నవ్వెటి నీవు 
యొదురుకొన్నా నామా .మిటుచూడవు 


యిదె శ్రీవెంకటనాథ యిప్టై నన్నుంగూడి నా. 


మదిలో. బాయవైతివి మంచి దెకాదా. 

బక రేం! పాష పొడి 

ఒద్దన్న 6 జలము నేసీ నోయమ్మ వీడు ।తన । 
వుద్దండా లెంతై న మాన డోయమ్మ షీ6డు 

.యేపుమీరి నాతోడ నెగసక్కే లాడీని. 


వో పొమ్మన్న మాన. డోయమ్మ షిశడు 


పె పె నన్ను జెనకి బలిమి సేయవచ్చీనే 
నోపనన్నా( గొంగువట్టీ నోయమ్మ వీ(డు 
సారెకు బేరం బిలిచి సన్నలు సేయవచ్చీని 
వూరకపోయెటి నన్ను నోయమ్మ వీ(డు 
నేరుపరి నంటానె నింతువావి సేసుకొసీ 
వోరిచిన నెరంగండు వోయమ్మ వీడు 
యేలుకొన్న వానివలె నెవ్వరుంటా నెరంగండు 
వోల వేయ వచ్చీ నాపై నోయమ్మ వీండు 
' నాలికా(డు శ్రీవెంకటినాధు(డు నన్ను నిష్ట 
వోలివెట్టకె కూ డె నోయమ్మ వీ(డు. 
nec, గ్‌ శంకరాభరణం 
. చాలు. జాలు నే నెరంగనా నాండు వాండె 
అలరి నీసుద్దు లెల్ల నన్నీం గంటిని 


“క మేలు 11. 


1 ప "5 


nH పలవి 1. 
"దా, 


1 ఓద I 
(ల 


1 ఓఒద 41 
ది 


దద ॥ 6 
. © 


౫ పలపి ॥ 
న్‌. జ్జ 


శృంగార సంకీర నలు ర్‌ 


సారె సారె'నన్ను నేల పిలిచేవు 
యేరా నీ వలపు నే నెరంగనిదా 
వూరకె యింకా నేలరా మా6టలనె | 
దూరేవు నీసుదు తెల తొతె కంటిమి. | ._ 1 చాలు ॥ 
ఈ గ he) | | 
సన్నలు సేసే వేమిరా .యెరంగనా 
చిన్ననా6డ నీ చేంత లెల్లాను 
౧౧ 
చన్నులుముస్టే వేమిరా నాలికాండ 
వున్నతి నీ సుద్దు లెల్లా నిన్ననె కంటిమి | చాలు ॥ 
దగ్గరి చేయి వ ప్టేవురా యెప్పుడును 
నిగ్గుల 'నీ చల మెల్లా నే నెరంగనా 
అగ్గమె (శ్రీవెంకటనాథ కడపలో 
దగరి నన్ను గూడంగా తలం పెల్లాం. గంటిమి. ॥ చాలు ॥ 7? 
౧ ne 
చి. శృ. 2 రె. శ పా. శ్రీరాగం 


ఇంతిచక్కందన మి(క నేమని కొనాడుదవ 
చెంత నాత(డును సీసె చేంతలకె (భ్రమనే =. 4 పల్లవి ॥ 


మొలక నవ్వుల చెలిమోము చూచి విభుండు 
. తొల(కువెన్నెలల చందురు( డని (భమసేె 
మలయు జంకెనల బొమ్మలుచూచి రమణు(డు 
వెలయ(గ మదనుని విండ్లని (భ్రమనె 1 ఇంతి | 


సొగసిన చెలి చూపు చూడ. జూచి (పియు(డు 
పగతో మరు. డేసిన బాణ మని (భ్రమసే 
మగువ యాడినయట్టి మా(ట విని నాయకుండు . . 
పగటున( గోవిలపలు కని (భ్రమసి ౨ [| ఇంతి ॥ 


_కరంగించి చెలి దన్ను కాంగిలించినను( బతి 
లర వస, మెరుగు దీగె యని [భమనె 
గరిమతోడుత (శ్రీవెంకటనాథు(డు కాంత 
వరుస గూడ6ంగ పరవశమున (భమనె. (ఇంతి 16 


గ. _ థ్రీకాళ్ళపాక చినతిరుమలాచార్యుల 
చి. కృ. 2 రే. 4 పా. హిజ్జిజి 
సీ వేమి సేతువు నానేరమోయమ్మా 
చేవ నీయిచ్చ రాజ్యము నేయవోయమ్మా 
వలపించి రమణుంని వాకిలి వెళ్ల నీవు 
కలికిచేతలనె కదవమ్మా 
చలమున నావిభుని జంకించి నాండు నాడి 
నెలవై నే నింతేసి నేరనై తినమ్మా 
నయమున నాపతిని నాయింటికిరాకుండా 
బయకారించితివిగా పదవమ్మా 
పయిపడి యతనిచే బాసలెల్ల ( చేయించుక 
జయముతోడుత నుండ(జాలనే తినమ్మా 
సటలకు, నామగని జంటవాయక నన్నిస్టె 
_తటమటించితివిగా అవునమ్మా . 
నటనతో శ్రీవెంకట్టనోథు(డు మ నిస్ధరిని 
యిటులన సరిగా, 'శలినోయమ్మా. 
చి.శృ్ళ. 2 రే.క్‌ పా. పాడి 
sen ని న్నేమనేనురా 
వింతదాననా యలిగి వెరపుచూపను 
యేడనైనా నిలిచి సీ వెవ్వతెతో నైన మా(ట 
లాడుకొన్న నిన్ను నే నద్దలింతునా. 
యీడనుండె నన్ను సీ వెవ్వతెపే ఎర బిలిచినాను 
pei కోడెకాండ నిన్ను ని జై కోపగింతునా 
కలికివైన నిన్ను నేకాంతయింట! జూచినాను 
చలము సాధించి నిన్ను నాధింతునా . 
సౌలసి సీమేన నెవ్వతె సొమ్ము వెట్టు కుండినాను 
కులుకుమా(టలను నిన్ను గుంపింతునా 


పల వి ॥ 
na) 


॥ నీవే? 


॥వీవే॥ 


(| సీవే'॥ ర్ట 


1 పలవి ।1 
౧ 


1 ఎంత ॥ 


1 ఎంతే ॥ 


శృంగార సంకీర్తనలు 1 


వన్నకొండ యేరమణివాకిలిగాచున్నా నిన్ను 
సన్న సేసి సారె సారె జంకింతునా 
నన్ను నిష్ట శ్రీ వెంకటనాథు'డ సీవెకూడి నేడు 


కన్నెనై న నామనంబు కరగ జేసితి. (ఎంత: [0 
శృ. 2 రే. 8పా. ఆహిరి... 
ఇంతలో సందుకొనే వేమీ నీవు 
_ మయెంతసేతువో నీతో నీతో నిప్టై పొందు సేసిన ॥ పల్లవి ॥ 


తేలగిలం జూచితేనె తెలిసె నీమన సంటా 

తాలిమీతోడుత నన్ను దగ్గరేవు 

పోలికగా నా మేను పులకించినంతలో సె 
ఆలి జూచినకై చూచే వవునయ్య నీవు ._ ౪ఇంత॥1. 
అలవోకగా నీపే రడిగినయంతలో సో 

చెలరేగి నీవావి చెప్పేవూ 

జలకప్ప( చెమటలు సారె నామైం బోడమితే 

వలపుచల్తి చొక్కించవచ్చేవు ! నీవూ స ॥ ఇంత ॥ 
ire వంటా జాణతన మాడితేనె 

రవళి. జెయిముట్టి సరస మాడేవు. 

నవకపు శ్రీ వెంకటనాథ కా(గిలించిశతేనె 


కవకవనవ్వి రతి. గలసితి నీవూ. “1 ఇంత ॥1 11 
ళ్ళ. 8రే.1పా.' * ముఖారి . 
ఇన్నియు నేమి 'సేయునె యింస్ప లిన్నియును గూడి 

కన్నెపాయాననె నన్ను గలికి( జేయంగను “nN పల్లవి tu. 


మన నేమి సేయునె మచ్చిక యీవలపులు 
కొనసాగి లోలోన గుబ్బతిల(గా 
'తను వేమి నేయునె తతిగొన్న తమకము 
వెనుకొని పోనీక వీరిడి జేయంగను “ఇన్ని ॥ 


8 శ్రీతాళ్లపాక చినతిరుమలా చార్యుల 


చూపు లేమి సేయుణె నుడిగొన్న జవ్వనము' 
పె సె దీపు లెక్కించి (భ్రమయించ6గా 
కోప మేమి సేయునె గురియై యీ విరహము 
ఆపసోపాతె రేంచి అలయించ6గాను ॥ ఇన్ని ॥ 


షు 


అనో 


పులక లేమి సేయునె పోదియై పతికా(గిలి 
శలలోని మర్మాలు గల౦చ6గాను 
చెలున మేమి చేయునె (శ్రీ వెంకటనాథు(డు 


సౌలపులరతి( గూడి చొకి ్రాంచంగాను. 1 ఇన్ని ॥ 12, 
నీ క్యాన్‌ రం తాల ' కేదారగౌళ 
వలపించ నెరుతువు వడి శేచనేరుతువు f 
సిలుగు కోప న్‌ు సేసిన ప్రై చేయరో సల న ‘nn పల్లవి ॥ 


పీయముతోడుత నన్ను Fa 1యీోీ | 
' నయమె యీడేర నడకే 
బయకారించే సీచే బడలితిని SN 
చెయి మీ6 దింతె నీవు సేసినప్టై సేయరా ॥1వల॥ 


ca ad మంచితన న. [యో 


రా 


3 ల! 


గ 
Sey సిచేత విసిగితిని | నాకు ! 
నెగ్గెము గాదు సీవు సెసిన బై సేయరా ఎ ఖవల॥ 


కలసితి నన్ను శ్రీ వెంకటనా థుండా ;నీ। 
| తల(ంప్పృలో దయ ; న్నాపై( దప్పెవా (7) 
యెలయింప్ప నీచేత నింత్రెతిని | నాపై । 





చెలిమిగలవు వీవు నేసిన జై సేయరా ॥ వల ॥ 13 
చిక: రి రె, రీ పా కేదారగౌొళ 
చాలు నాతో నింతేసి జంపు లేలా య. 
ఆలరి నీచేత లెవ్వరితోనె నం జేయరా. _. ॥$పలవి ॥ 
హ్‌ . వస. 
1. “ఆపె” వాసి “ఆహ” అని తిద్దీయున్నారు. 


శృంగార .సంకీ రనలు 

రాకా టోకా నాతో నింతేసి రంతు లేలా 

సీకు నీకె చుట్టరికములు నెర'పీవు 

నాకు సీకు నేమి వోదు నన్ను నవ్వుతానె . 

యేకమైన మా(టలనె నన్ను యెలయించేవు 
సారె సారె నాతో నింతేసి సట బేలా 

వూరకె సీవావులు దెళిపి వొరసేవు, 

తారుకాణమా (టల నిక్కువ దా(క నాడి 

'మేరమీరి యానలు వెట్టుతా' మేకొనేవూ ' 
మెచ్చి మెచ్చి నాతో నింతేసి మేకు లేలా 


యిచ్చకము నేసి సేసి నన్ను యేల జూచేవు 


విచ్చలవిడి. గూడితి నన్ను (శ్రీవెంకటనాథ 
పచ్చిదేర నన్ను నింకా నొడంబరచేవూ. 
చిం శ్చ. 8 రే. 4 షా, హిజ్జిజి: 


ఎటువంటివా (డె యూత (డు 
యిటువలె దగ్గరీ స్‌తండు 


తలయె త్తి చూచితే తను. జూచితి నంటా 
యెలయించవచ్చీ నీతండు 
చెలులతోడ నే6 జేసన్న. సేసితే 
యెలమి దగ్గరవచ్చీ నీతండు 


యింతి( విలిచితే యెరసరికము లేక 
. యింతలో: బలికీ నీతండు, 
చెంత నొసకిపై 6 జెయివేయందోలే' 
యెంత కేంత చెయ్య గీ సీతండు. 


యెదుటనున్నసతితో నేకతము లాడంబోతే 
యిదివో కాంగిలించిసేతండయ 
కదిసి యిప్పుడు (శ్రీవెంకటనాథుయ:నా'.. 
యెదలోనె పాయకున్నా. డీతడు, 
1 


గచాలు॥ 


_$1 చబొలు 41 


“1 చాలు ॥ 14 


1 పలవి 11 
డ్స్‌ 


౨ | ఎటు 


4 ఎటు 1. 


[1 ప్రైజు ॥ 15 


10 . శ్రీశాళ్లపాక చినతిరుమలాచార్యుల 


చి.శ్ళ. 8 రే.5పా. కేదారగౌళ 


పడతి నీయాసనె బతి కున్నది. 
యెడయక నీవింక నెట్టయినా( జేయుమీ . ut పల్లవి [| 


గుబ్బలమీ(ద( జెలి కొంగు వేయదు 

నిబ్బరపుమోహమున నిన్ను దలంచి 

గబ్బియైన మరునిచే ' కాంకలు బెట్టు 

అబ్బురపు విరహమూ నా(పలేక వున్నది 1 పడ ॥ 
సొలంతి మేన( గస్తూరి పూయ నొల్లదు 

. నెలకొన్నవలపుల నిన్ను దలంచి. 

కలువీబాణాలచేతిగాసియూ బెట్టు . 

బలిమైన తాసముల బారి ఐడి యున్నది' పడ (1. 
సతి నీవు గూడంగాను సంతసించెను 

గతియైన (శ్రీ వెంకటనాథు(డా 

యితవైన పాయము నీ కెక్కె_ను నేండు 


సతతము నిన్ను( గూడి చల్లనె వున్నది. nపడ॥ 16 
రం 
చి. శృ. 8 రే. 6 పా. శంకరాభరణం 
తగు నీకు నాకును దయ్యమె కూరిచినాడు 
నగవుల సరసాలె నయమాయ మనకు గ” పల్లవి i 


జూటు(జూపులనె నన్ను( జూచేటి వోజవరాల 
_ నూటి నామనసు నీవై జోటు గైకొనె 
నాటుకొన్నతమకము నాకు నీకు నొక్కపాజ 
యేటలమాయల యెర వే(టి కింక మనకు. తగు 
'ఆసమాంటలనె నన్ను నద్దలించే వోయింతి 
_ వాసి నామోహమునీతోవావిగలనె 
_ యాసుల మరునికాంక యిద్దరికి నొక్కసరె 
వేసాలజగడముల వేగ నేలమనకు. శితగు॥' 
1. “తా(కలు” వాని “కాకలు” ఆని తిరియన్నారు. 
“శి “ భాణాలొ వాన “బాణాల” అని తిద్దియున్నారు. 


శృంగార సంకీర్త వలు 1 


వలపులు చల్లి నన్నె వలవః డీసేటి కాంత 
. చెలిమి న సీతోడ. జేసితి. నిష్ణై 
నలువైన శ్రీవెంకటనాథుండ నిన్ను గూడి 


వులుకు లేక వుండ(గా నొనగూడె మనకు. 1 తగు ॥ 17 

శృ. 4 రే. 1 పా.  కాంభోది 
నాలితనా లే(టికోయి నారసింహు(డా 

నాలోనె నవ్వు వచ్చీ నారసింహు(డా ॥ పల్లవి uw 


చేరువని [పియములు చెప్పి చెప్పి నామీ(ద 
నారుదోసేవు వలపు నారసింహు(డా 
| దారాసుద్దపుమా(టలు తా(కనాడి మదనుని 
నారసాలు సేయకు నారసింహు(డా 4 నాలి ॥ 


వెనుకొని నా వెంట వెంట దిరిగి నామీద 

ననుపు మోపు గ్టేవు నారసింహు(డా 

కనుచూపులనె వట్టి కాంక రేంచి మెత్తనైన 

ననలు వాడి సేయకు నారసింహుండా 1 నాలి ॥ 
_ చిలుకుగోళ్ల నన్ను. జెనకుచు నీపై నా 
'నలు షే వచ్చేవు హారీషిరెహంంతో 
కలికితనోన (శ్రీవెంకటనాథ కూడితివి 


నలువై వోంగునూతుల నారసింహు6డా. 1నాలి॥ 18. 
శృ. 4 రే. 2 పొ, ఆహిరి 
మిక్కిలి నేరుపరివి మేలు మేలోయి 
గుక్కనివలపుల వో కోన చెన్నరాయండా ॥ పల్లవి. 


గారవించి నామనసు కర6గించ వచ్చేవు 
వారకపు వలపుల దేవరవు గావా 

పేరడి నీపెనపుల పియములనె నన్ను 
_ కూరిమి గొసరెటి వో కోన చెన్నరాయండా ॥ మిక్కిలి ॥ 


1. “దారానుద్ధవు” (వాని “దారానుద్దపవు” ఆని తీరయున్నారు. 


12  శ్రీతాళ్ళపాక చినతిరుమలా చార్యుల 


మెచ్చి మెచ్చి నాతో నమ్మికమా(ట లాదేవు 
' తచ్చన వినయాల యాత౭డపు గావా 
ముచ్చట నీజాణతనములనె నామీద గుది 
గుచ్చేవు మాయ లెల్లా( గోన చెన్నరాయండా ॥ మిక్కిలి ॥ 
యెన్నికసరసాల నా కిచ కాలు చేచేవృ 
కన్నె వలపువేడుకకా(డవు గావా 
నన్ను నికె (శ్రీవెంకటనాథు(డ కూడితివి 
కొన్న దె కో లింక నీకు. గోన చెన్నరాయ (డా. ॥ మిక్కిలి ॥ 19 
చి. శృ. 4 రే.8 పా. మలహారి 
. చుల్లరవెట్టుం జేంతల చొక్కనాథండు 
వుల్లములో నీ నెలందలూరి చొక్కనాథ(డు  * పల్లవి ॥ 
అద్దమరాతిరికాడ నంటువడి వచ్చి తాను 
సుద్దు లేమి పచరించీ. జొక్కనాథండు 
వద్దు వొమ్మనవె రేపువచ్చు. గాని యిప్పు డేల 
వొద్దికి వచ్చీ నెలందూరి చొక్క_నాథ(డు ॥ చుల్ల ॥ 
మిక్కిలి. దా నెక్కడనో మీంయవోయి వచ్చి నేండు 
చక్కటు లేమి చెప్పీనె చొక్కనాథండు 
"పెక్కు లేల నేనె పిలిపించయగా వచ్చీ 
_ వొక్కటిగా నీ నెలందలూరి చొక్కనాథండు ' = ॥చుల్ల ॥ 
యిప్పుడె తా నెవ్వతెకో యెంగిలియై వచ్చి యిస్టై 
_ చొప్పులు మాప వచ్చీనె చొక్క_నాథ(డు 
కప్పురప్పుమోవి (శ్రీవెంకటనాథు(డె నన్ను 
వొప్చుగా6 గూడె నెల(దలూరి చొక్క_నాథ(డు. ॥ చుల్ల 1 20 
చి. శ్చ. 4రే. 4పా.- . మేసబౌళి. 
సింగారపుమేనిచెలువరి యింత న కూ 
' చెంగలింతురా చెలువరీ ॥ పల్లవి ॥ 


శృంగార సంక ర్తనలు. 18 


నెఅతనా లూరకే నెరపుచు | యి | 

చిలునవ్వు నవ్వేవు చెలువరీ 

తంకి నగి నగి వావి దగిలీని | అంత । 

చెజంగు ముట్టకువోయి చెలువరీ 1 సింగా ॥ 
నిలువున మోహము నింప్పచు । మాపై; 

చిలికించేవు చూపు చెలువరీ 

నెలవై న మా6టలె నిజ మయ్యోని | మాకు | 

శెలవు చేయకు వోయి చెలువరీ ౪ సింగా ॥ 
వొక్కటిమాంటల నొడ(బరచఛచి |1నా। 

. చెక్కు. నొక్కుకు వోయి చెలువరీ 
గక్క_న (శ్రీవెంకటనాభు(డా 1 నికు(। 


జిక్కితి కాంగిట చలువరీ. 1 సింగా 1 21 
చిశ్ళ.4రే.54పా. సాళంగనాంట 
దొరవు ని న్నాంగా దని దూరవచ్చునా 

అరిదిపడేము గాక యాదవనారాయణా | 11 పల్లవి /. 


నిమ్మపంట వేయగాను నిక్కము వచ్చే వని 
నమ్మితిం/గా యాదవనారాయణా 
చిమ్ముల నాచూప్పలకు చిక్కిన పై పుండితివి 
అమ్మరో యింత సేతురా యాదవనారాయణా.. 1 దొర ॥ 


' పువ్వులు నీ వంపంగాను పులకించి సంతోసాన 
_ నవ్వితింగా యాదవనారాయణా 
గభ్వలనుండె నాకు దక్కి. న్‌ ట్రై వుండితివి 
యమెవ్వుం శమదమున యాదవనారాయణా ॥ దొర 1 


యింటికి నీవె రాణా యిషప్పు డిస్టై © చమసి తి 
నంటు(జూపుల యాదవనాగా 5 
వెంట వెంటం దిరిగి. | ౨౫) ఉపి 
నన సు స. : “Hn 22 


1 థ్రీకాక్ష పాక చినతిరునులాబాడ్యుల 


చి. శృ. 4 రే. 6 పా. రామ్మక్రియ . 
వద్దు నాతో వెచ్చీ 'వేవని మాయలు 
వుద్దండపు వో సంబటూరి చెన్నరాయ(డా 
'అమ్మమీ(ద నొన వెట్టి ఆసవుట్ట మాటలాడి * 
నమ్మించ వచ్చేవు నాకు( గొత్తలా 
సమ్మతి నీ వలపుల సతులవద్దికె పోయి 
యెమ్మెలు నెరపేవారి నెలయించవయ్యా 
మానము సో(కనాడి మచ్చిక బాస లిచ్చేవు 
యీనెపా లెల్లా నే నెఅి(గనివా 
వూనిన వేడుకల సీ వువిదలతోడుతను 
నీ నేరుపు సట తెల్లా నెరపవయ్యా 
కాంగిటికిం జేరందీసి కన్నుల మొక్కులు ప్‌. 


ఆంగేవృ నేం దెలియనిపనులా . 
నాంగువార శ్రీవెంకటనాథ నన్ను( గూడితివి 


యేంగి వచ్చి యి"ప్టి మాయింట నుండవయ్యా. 


చి. శృ. క రే. ! పా. మాళవిగౌళ 


తీయ్యనిమా(టల( దేలించేవూ 
 . వొయ్యారపు వూటుకూరి చెన్నరాయ 
పిలిచే వూరకి పిన్ననా(టి పొందు 
గలవానివలెనె 'యా౭కటతోడ 
చలిమినె న న్నింత సందడి సరసాల 
వులికించకు వూటుకూరి చెన్నరాయ 


*ఇెనకే వూరకె చేవమీరి కడు 
చనవరివలెనె ముచ్చటతోడ 
'పెనంగుచు నీ వి"ష్టై (పీయములు నెరశే శ్సీవ్చ 
వునుప్పంచేత(ల వూటుకూరి చెన్నరాయ 


॥ పలివి॥ 
ణా 

1 వదు ॥ 
OO (’' 


॥వదు॥n 


॥ వదు ॥ 23 
యం 


1 పలవి ॥ 
| టాం 


. తియ్య క 


I తియ్య i 


1. “చెనశేవుకరకె” (వానీ “చెనశకేవూరశకె” అని కిర్దియన్నారు, ' 


శృంగార సంకీర్తనలు కస్‌ 


తివిరే వూరకె దిట్టతనమునను 
కవగూడే ననుచు నక్క_రతోడ” 
నవకప్పు (శ్రీవెంకటనాథ నన్ను గూడి 


తువిదలలో నూటుకూరి చెన్నరాయ. ॥ తియ్య ॥ 24 
చి. శృ. క్‌ రే.శిపా.  చేసాళం. 
నేండు నీచేంత లెల్లా సీ వెరంగవా 
సీడనుండె యలసేవు నీ వెరంగవా i పల్ల వి || 


వేమారు నాచేత వెళ్లునాడించ నేంటికి 

సీనుననులోని కల్ల నీ వెరంగవా 

దీమసాన( బెక్కిండ్లు దిరిగి వచ్చేవాండపు 
_. నేమప్ప నీగుణములు నీ వెరంగవా ॥ నేండు ॥ 
గుట్టున నుండక నాకు. గోపము రే(చ నేటికి 

నెట్టన నీనడవడి నీ వెరంగవా 

చుట్టాలసురభి వని సోంకనాడినంతలోనె 

నిట్టచూపులు చూచేవు సీ చవెరయగహ ॥ నేండు ॥ 
పన్ని నీనిజము లీడం బచరించ నేంటికి 

నిన్నటి నీసుద్దు లెల్లా నీ వెరంగవా 

నన్ను ని ఫై (శ్రీవెంకటనాథుండ నీవె కూడి 


. నిన్ను నన్ను 'మెచ్చేవు సీ వెరంగవా. 1 నేడు ॥ 25 
చి.శ్చం5 నేక పా; రామ క్రియ 
మేలు మేలే నిన్ను సివె మెచ్చుకొన వే 
కోలుముందై నపనులకు కొంక( దగునా i పల్లవి 11 


పచ్చిగా గుబ్బలమీ6దిపయ్యద జారినందుకు 
యెచ్చరించితే( గోపించే వేమాయనే 
కచ్చు సెట్టి యింత నాసి గలదానవు నీవు 
ష్‌ మెచ్చి నన్ను( జూచి 'మెయి మరవ దగునా. | మేలు || 


౪0 10-F7 


(శ్రీతాళ్లపొక చినతిరుములాచార్యుల 


అక్క_రై న మోహముతో నరగన్ను మొగిచినందు 


. కిక్కు వంటితే( గోపించే వేమాయనే. 
చిక్కక మనసులోన సిబ్బితి గలదానవు 
గక్కాన నాయెదుటను కర(గంగ(౬ దగునా 

ఫొంతనె నామోము చూచి పులకించినందుకు 
యెంత నే6 జేసినా నందు కేమాయనే 
కంతునికేలిని శ్రీ వెంక టనాథుండ్‌(6. గూడ6గా 
వంతుకు నీ కింత పరవశము గా దగునా. 


“శృ. రే. 4పా.. సాళంగనాట 


రచ్చ కెక్కితివి పండరంగివిఠలా 
పచ్చిదేరే నింతలోనె పండరంగివిఠథలా 
గుట్టుగల దొర వని కొసరి చూ చినంతనె 
రట్టుగా నవ్వేవు పండరంగివిఠలా 
మట్టుమీరి తమకపు మా(టలనె సీవలపు 
బట్టబయలె సేసేవ పండరంగివిఠలా. 
సాగినసబలలోన సన్న సేసినంతతోనె 
రాగిదేలించేవు పండరంగివిథలా 
' వేగిరపుం జేంతలన విరివి సీ మోహ మెల్ల 
బాగుగా వెళ్ల వేసేవు పండరంగివిళలా 
తతి నీ వున్న చోటికి దగ్గర వచ్చినంతనె 
రతి. గూడితివి పండరంగివిఠలా 
గతి మైన శ్రీ వెంకటనాథ యేలితివి 
పతివై కోవిలకుంట్ల పండరంగివికలా. 


శృ. ర రే.క్‌ పా. శంకరాభరణం. 


చెల్లె సీవృ సేసినట్టి చేత లెల్లాను 
కొల తె కోఏిలకుంటి గోపొలకృస్తులా 
గం Ss గా ల్‌ 


"oe 


1 మేలు ॥ 28 


1 పలవి ॥ 
aa) 

1 రచ్చ |; 

i రచ్చ 11 


॥ రచ్చ ॥ 27 


* సలవి॥ 
na) 


శృంగార సంకీ ర్రనలు {7 


అసము దించక మా(టలాడేవృ గాక నాకు 
వసమయ్యేవా యింత వన్నెకా6డవు 
కసిగాటువలప్పల గబ్బివైన నిన్ను నేల. 
కొసరే(. గోవిలకుంట గోపాలకృషు (డా 1 చెటె ॥ 
౧ రఫి టో 
సడికి వెరచి నాతో సరసమాడేవు గాక 
తొడరేవా నీ వింత దొడ్డవా(డవు 
విడువని పొందులతో విజ్ఞఏ6గేనీకు నేల 
కొడి మె కోవిలకుంట్ల గోపాలకృష్ణు (డా | చెల్లై [1 
బాసకు వెరచి నన్ను. బై కొని కూడితి గాక 
ఆసగద్రా నీకు నింత అందగా (డవు 
వేసారవు రతుల (శ్రీవెంకటనాథ వొకరి 


కోసమా కోవిలకుంట గోపాలకృషు(డా. nan 28 
గా (37) aa) 
చి. శృ. 5 రే. 6 పా, నాదరామక్రియ 
'వేవేలుచేంతలవాండు వీ(డె వీండె 
'దేవుండుగ'దె (ప్రసన్న తిరువెంగళప్ప (డు 11 పల్లవి || 


యిద్దరు సతులు తన యిరువంకల. గొలువ 
'గద్దెన చూపుల నె కర౭గింపుచు 
అద్దరిపాటు సేసి ఆయములు ముట్టీని 
తిద్దిన గోళ్ల (ప్రసన్న తిరువెంగళప్పండు, ॥ వేవేలు ॥ 
కామినులు నలువంక కదిసి సేవలు సేయ . 
సామపు మాటలనె యాసలు సేయుచు 
దోమటి చెనకులనె దుండగాలు నేసీని 
దీమసముతో (ప్రసన్న తిరువెంగళప్పండు ॥ వేవేలు ॥ 


ఆలమేలుమంగ దన కోకుమడి చియ్య(గాను 
 సొలపులమా(టలనె చొక్కింపుచు 
నలువై (క్రీవెంకటనాథు(డై కూడినవాండు 5 
తెలింగన్నుల (ప్రసన్న తిరువెంగళప్పండు. ' ॥ వేవేలు ॥ 29 
8 


18 శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యు ల 


చి. శృ. 6 రే.1షపా,. సామంతం 
' ఇన్నాళ్ల నీవుగావో యెప్పటి నేనె కానో 
= వెన్నుండ సీచేంతతె వింత లింతే కాక || పల్లవి it 
దా(పరాని చెక్కుగోరు తలపించె సీగుణాలు 
మాపుదాకాం దెలుపంగ మావసమా 
ఆ(పరాని తమకాన ఆపె నీమోహ మెల్లా 
రూపు సేయం౭గా నింత రూడి కెక్కి క i ఇన్నాళ్ల Hi 
'అంటినమోవిపె కెం పె, అంగమచ్చ మాయం(గాక 
నంటున( pre నావసమా 
యింటికాడ నిన్ను నాపె యెనసిన భోగ మెల్లా 
వెంట వెంటనె వెల్ల విరి సేసి గాక. i ఇన్నాళ్ల 1 
విడువనివాసనలె వెలయించె నీపొందులు 
వడి నీతో వాదించ వసమా నాకు 
కడువేగ శ్రీవెంకటనాథ నీవె నన్ను 


.. చవొడంబరచి కా(గిట నొక్క కూడికివి. న ఇన్నాళ్ల ॥ 80 
చి. శృ. 6 రే. 2 షా. . శంకరాభరణం 
వలపులకలగంప వాని కేమె. 
వలరాజు( గన్నతండి వాని కేమె 11 పల్లవి [॥ 


వొడికగా. దానె యెవ్వతెన్రై నా వలపించు 
వాడనివాసనపువ్వు వాని కేమె. 
వోడ డెందరికినై నా వుత్తరువె చెప్పీని 
వ. వాడమగువలవిందు వాని శమ ॥ వలపు ॥ 
తగిలి యెక్కడ నై నాం దనమేలె చూచుకొను 
వగలమగతుమ్మిద వాని కేమె 
తగిన ట్టిందరితోడం దరితీప్పులె- నేను _. " 
వగ. డల్లారుముద్దు వాని కేమె - oa వలపు ir 


శృంగార సంకీర్తనలు E 19 


యెనసి యెక్క_డనై నా యిచ్చకమె సేసుకొను 
వనితలపెనుబా(తి వాని కేమె 
ఘను(డు దానె (శ్రీవెంకటనాథుండు వచ్చి 


వనజాక్షి ననుం గూడె వాని శేమె. === ॥వలప్పు॥ 8! 
చి. శృ. 6 రే. కి పా. ' _. ముఖారి 
తమకపడ నేటికి దాని కేమి దోసమా . . 
అమర మన సిచ్చి మాంటాడవయ్య విభుండా. 1 పల్లవి [1 


_ మోవనాడి పిలిచినో మోనాన నున్నాండవు 

చేవల నామా(టలకు సిగ్గాయనో 

మావంటివారితోడ మాంటాడవలదని 

'మోవిమీ(ద నెవ్వత నా ముధ్ర వెప్టైనో 1 తమక ॥ 
కాతరాన( జెనకినా కడుంగడు. జొక్కేవు 

ఘాతల నాచేత లేమి కళ లంపెనో ' 

జాతిగా మాతోడుతను సరస మాడకు మని me 

చేతుల నెవ్వతైనా లచ్చెన వెప్టైనో ॥ తమక ॥ 
కమ్మి నే నిన్ను( గూడ(గా కప్పుకొ నేవు నాకొంగు 

యిమ్ముల నీ కిది దానె యితవాయనో 

నమ్మి కిచ్చి శ్రీవెంకటనాథ వెనకదినాల 


రొమ్ముపై నెవ్వతైనా గురుతు వెళ్టైనో. . ॥ తమక ॥ 2 
చి. శృ. 6 రే. 4పా.. ఆహిరి. న 
నన్ను స టొగడుకొన్నా నాయము గాదు గాక 
కన్నెనాటనుండి సీకెకాం బాటువడనా [11 పల్లి ప [1 


అయ్యో యింటివారిచే నారడి( బడితి(గా 
నెయ్యపు వలల జిక్కి నీకొరకు 
గయ్యాళి నావలపులు కతల . నిలిచెంగా 
వెయ్యెనా( దల(చుకొంచి చెనకముంధరికి _ ॥ఇనన్ను॥ 


20 " శ్రీశాళ్లపాక చిసతిరుమలాచార్యుల ' 


అక్కటా చెలులతో, గల్లానలు వెట్టితింగా 

పక్కన నీవిచ్చినట్టి బాసలు నమ్మి 

రొక్క_మైన నాపొందులు రోంకట( బాడిరిగా 

దిక్కులు నిండె(గా నీవు తెలియకుండినను . _ ॥ నన్ను ॥ 
'చెల్లంటో యిందరితలో( బచ్చి 'నేయించుకొంటింగా' 

యిల్లు వెళ్ల నట్టి సీ యిచ్చకానకి. 

కల్ల లాడక శ్రీ వెంకటనాథ కూడితివి 

ap) / 


మల్లిడి యీరతి మనమనసు అెరు(గుంగా,. ॥ నన్ను ॥ 8 
చి. శృ. 6 రే. రపా.. పొడి 
ఇంతేసి పారుపత్తే లేమీ నీకు 
అంతంతకు గరిసించే వీత్తునా నే నీకు ॥ పల్లవి ॥ 


కూడ బారివచ్చి నా కుల మేల యడిగేవు 
వేడుకకాండ నాతో నక మందేవా 
నాడొడిమాటనె నాపే రే లడిగేవు _ 
చేడెలపై బచ్దేలు చెప్పుదువో నీవు ॥ ఇంతేసి॥ 
సరసాన( జెయివట్టి సత్తు 'వేమి చూచేవు ., 

బిరుదుకు నాతోడ( బెన౭గేవా 

సొరిది నాపై నోరచూపు లేమి చూచేవు 

తిరిగి తిరిగి వంక దిద్ద వచ్చేవా | ఇంతేసి॥ 


ముద్దు ముద్దువలె నాకు మొక్కు. లేమి మొక్కేవు 
కొద్దిమీర సీవు నన్ను! గొలిచేవా 
అద్దో మండెమురాయ(డ'వై. నన్ను 6 గూడితివి 


గద్దరివై న (్రీవెంకటనాథు(డా. ౪ ఇంతేసి 1 84 
చి. శ్చ. 64. 6పా. వరాళి 
వలపేమి దాంగునా వన్నెకా(డ 
అలవడ్డి నీ వెంత ఆణంచం జూచినను i పల్లవి 11 


మును నే అము a. 
1, “లేమి” వి “వేమి” అని తిద్దియన్నాడు. 


శృంగార సంకీర నలు 21 


గక్కన' మొక్క_కుం'పేను కౌంత నిన్ను దీవించునా 

తక్కి మాతో సిగ్గువడి దాంచేవు గాక 

చక్క_(గా నవ్వ కుండితె సరసము లాడునా 

లెక్కించి మాకు వెజచి చే దనేవు గిరా వల n 
చెనకక నీ వుంటె చెలి పూవుల వేసునా 

'ఫొనిగి మాతో లే దని బొంకేవు గాక 

గునిసీ యరువకుంజు కొంగు నిన్ను( బట్టునా 

తనివోని సీననుపు దా(చేవు గాకా వల ॥ 
కన్నుసన్న సేయ కుంటు కాం౭గిట. నిన్ను( బట్టునా 

అన్నిటా మాతోడుత( దో శాడేవు గాక 

వెన్నడించి యాపెను (శ్రీవెంకటనాథుండ కూడి 


మనస్నించితి నన్ను నిక్టై మండెమురాయ(డవె, ॥ వల ॥ ఏ0 
చి. శృ 7 శే. | పా. రామ క్రియ 
తెఅవ లందరు గూడి తిద్దిరిగా నిన్నును 
మటపు వెపు లేక మాకొరకు(గానె ॥ పల్లవి ॥ 


కన్నులనె వలపించే * కాంతలు గలుగంగా 
పిన్ననాండె గుణముల. బెద్ద వె తివి 
OD dle 
మున్నిటివారి యథరముల తేనె సోంకలా 
తిన్నని సీమాటలకు తీస లెక్కె_ను 1 తెంంవ ॥ 
యిచ్చకొన సింగారించే యింతులు గలుగంగా 
కచ్చుసెటి యింత "వన్నెకా(డ వె తివి 
టి త 
మచ్చికతోడ నందుకు మరిగి రాంగాల గదా 
నిచ్చలప్ప( వీల్ల (గోవి నెరజాణ వై తివి 1 తెజవ ॥ 
తరుణులు నీతో జాణతనము లాడంగంగా 
గరువతనాన మాటకారి వై తివి 
కర(గి వారెల్లా (శ్రీవెంకటనాథ కూడంగా(గా 
పరువష్బ నారతి వెంబడి నోడ టై తిపి. , ॥ తేలిన | ౧6 
[= హొనర” బ్రాస్‌ “పొనిగి” అని తిద్ధియన్నాడు, 2. సకొంతెలు" ప్రాస 
“కాంతలు " అని న రయున్నార, 3. “వెన్న” (వాసి “వన్న” అని తిద్ధియున్నారు. 


22 .. శ్రీకాళ్ళపాక చినతిరుమలాచార్యుల 
ది, శ్చ, 1. 2 పొ, శంకరాభరణం 
అన్నిటా సదిద్దుబడె అది విచారించవయ్య 
యెన్నుకొని నన్ను నేర మెంచకుమీ అయ్యా. ॥ పల్లవి it 
సీవొళ్లి నేరము తెంచి నెరవాది నై తిం గాక 
కొవించి నే దొల్లేమి కతకారినా 
కోవరపు సీగుణాలు కోపము రేంచెం గాక 
కొవలసి నే దొల్లి గయ్యాళినా. ii ఆన్నిటా 11 
సారె నీబాసతప్పులె చలపాది జేనెం గాక 
నేరిచి నాయంత నేనె నిష్టూరినా. 
పేరడి నీయెడమాట "పెచ్చు వెరిగించె€ గాక 
రారా6ప్పల నేం దిిల్లి రచ్చ 'కెక్కేనా ॥ అన్నిటా 4 
తక్కరి నీవిద్యలె దంట జేనె( గాక నన్ను 
_గక్కన. దొల్లి కయ్యాన'కాలు' దవ్వేనా 
కక్క_సించి (శ్రీవెంకటనాథ కూడితివి 


_లక్కవలె. గరంగక లా(తిదాననా. అన్నిటా ॥ 3? 

చి శృ. 7రే.శిపా,. = సాళంగనాట 
తగవో బలిమో నీతల6ంపు నాతో జెప్పర 
నగుమోముతో? గదిరినాథ నీవు Il పల్లవి ॥1 


యేరా వొద్దన్న మాన విల్లురికి నాతోను. 
_ మీరి నవ్వేవు' కోమటి మేనరికమా or 
"వారము వజ్జ మనక వాకిట నన్ను నా(గేవు . 
పోరచి మావోరు నీకు. పోంక వెట్టిరా (ల. ల Mn తగవో i 
కొంత గొంత కోపించిన కొంగువట్టి స 
రంతులు -నే-సేవు నీకు హ్‌ 1 
నంతుకు వాసికి నన్ను వావిదేరం బిలిచేవు . న 
కొంతైనా మావారు నీవుంకువ వట్టిరా _॥తగవో॥. 


చి, 


శృంగార సంకీర నలు 


-గబ్బినై యదలించిన కన్నుల మొక్కుచు నన్ను 


గోబ్బున' గా౭గిలించేవ్చ గొల్లదోమటా 
అబ్బురపు (శ్రీవెంకటా(ద్రినాథ కూడితివి 
' సివ్చితివాయం బెండ్లి సేసిరా నీకూ. 


శృ. 7 రే. 4పా. ఆహిరి 


ఎందు కెందుకు గడించీ యిది యేమే 
మందలించినది మారుమా(ట లవృనజ 

చెనకి నన్ను బట్టింగ చెయి విదిలించితేను 
కొనగోరు దాశినడె కొస రవున"జె 
పెనంగి తనపై నానపెట్టయగానె లోంగితేను 
యెనసి తనచే(తకు యియ్యకో లక 

వువ్విళ్లూర నవ్వ(గాను వూరకె కోపము రేగి. 
పువ్వుబంతి వేసికేనె పొం దవునేట 
'రవ్వగా? దా దూర(గాను రాంగతనాన( దిట్టక 
అన్నల సిగ్గువడితె ఆస లపవృనకు 

వెగ్గళీంచి తను( దానె విడెము నా కియ్య(గాను 
దగ్గరి యందుకొం'పేను తగు లవున జి 
కగ లేక (శ్రీవెంకటనాథుండు గూడంగ 
అగ్గల మె కూడితేను ఆ లవునజె. 

శృ. 7రే.ఠపా. . శంకరాభరణం 

ఇది నీకె సమ్మతై తె యెవ్వరై నొ గాదనేరా 

రో సీ వేల కొంకు మానవో కాకా 

పొలంతి యంపిన లేక బూతులు దొరల టోలు 

వెలయ నే మడిగినా వెళ్లనాడవు 


1 తగవో ॥ 88 


it పల్లవి 11 


1 ఎందు 1 


1 ఎందు ॥ 


1 ఎందు ॥ 89 


it పల్లవి 11 


యెలమి నాెపి కొనికే యెంగిలై. యుండ6గ టోలు 


సొలసి చెలులకును చూస చి తివి 


॥ ఇది ॥ 


బి4 


చి, 


(శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


అతివంపిన యేకాంత మాయములు సోంకంటోలు 
యత వై సీలోలోనె యిందుకొంటివి' 
సతీ వంపిన పువ్వుల సవరము గాంటోలు 

త్రి నేము దగ్గరిన దాంచుకొంటివి 

కలికి దగ్గరి లేను కౌ6కలు రేంగంగం వోలు 
చెలరే(గి పానుపు చేరంటోతివి 
వెలయ నిన్నును (శ్రీ వెంకటనా థ కూడ (గా 
మెలు(త మించ(౪గ బోలు మెచ్చుకొంటివి. 


శ్చ? 7 ఈ. 8 పా. వరాళి 


నీగుణొ లేల మానీని నేనె వేసరం గాక 
_యేగతిం జెప్పినను నీయిచ్చ మానేవా 
పోరి పోరి నేం జెప్పిన బుద్దు లెల్లా నీ వాపెం 
జేరంటోయి కానికగా( జెప్పకుండేవా 
గోర'సేసి నడుమను గోళ్టరాచి నీ వలపు 
సేరడిగా జగడాలు సెంచకుండేవా 
అద్దలించి నే వం బెట్టిన ఆన లెల్లా సీ వాసె 
వొద్ద( బోయి. సూడిదెగా 'నొట్టకుండేవా 
సద్దుల నేరుపు లల్లా శతకల సీ మొహము 
పెద్ద శే ఇసు క లాటాలు సెట్టకుండేవా 


పాసి పోకు మని నిన్ను బలిమి నేనేం గొన్న 


బాస లాపెక6 గప్పము పట్టకుండేవా 
గాసి చేసి నీను (శ్రీవెంకటనాథ కూడీతిని 
ఆసపడి సీ వాపె నంటకుండేవా. 
శృం రీ రే, 1పా FF (శ్రీరాగం 
సంగతిగా మాంటలాడ జాణ వొదువె నీ; 
సంగతి గలదు గాన జాణనె పో యెప్పుడు 


1 ఇది ॥ 


i: 2 40 


1 సలని॥ 
ie) 


4 నీగుణా ॥ 


౫ నీగుణొ ॥ 


॥ నీగుణా 1 41 


)వలవి ॥ 
జ స 


_ శృంగార సంకీర్తనలు లక. 


యెక్కు_ వ( బయ్యదలోని వేంటివె యింతి । ఆని । 

సక్క.నె వలపు నించే పై 6డీకుండలు 

సపెక్కు.వన మేడలమీ(ద6 బెట్టవచ్చు6టో ।సీవు! 

మిక్కిలి నెప్పుడు నుండె మేడవో నాదేహము ౪సంగతి ॥ 
హొచ్చె సీమై బులక లిపే(ంటికె యింతి ।అవి॥ 
ముచ్చట మోహపునోము మొలకలురా 

పెచ్చుగా 'దేవరమీ6ద బెట్టవచ్చు(టో 1సీవె। 

వచ్చి వరము లిచ్చే దేవరవెపో నాకును 1 సంగతి | 
యినునుడించె( జెముట లబేంటికె యింతి | రతి(। 

దనివోని కళలెల్ల దై లువారెరా . 

అనువై అట్లానై తే అగ్గువాయ(బో [నన్ను । 


ఘన మై కూడీతి (శ్రీ వేంకటనాథు(డా. | il సంగతి 1 42 
చి. శృ. ర రే.2 పా. శంకరాభరణం 
ఎంచి మీచుట్టరికము లిందులో? 'దెలుసు6గా 
మించి నడచితి రైన మీకు మీ యాన ॥ పల్లవి ॥ 


యేలా చల్ల నిగాలి యింతి నేం నే౭టికి 
డాలి రేంచితైన నీకు చందన మాన 
మేలిమి తుమ్మిదలాల మెలు6త వోరువ లేదు 
కోలుముందై కూసిన మీకులము నాన ॥ ఎంచి ॥ 


మదను(డా చెలిమీ(ద మానవయ్య కోపము 
సదరితి వై న పంచబాణము తాన. 
పొదలినా చందమామ పున్నమవెన్నెల గాసి, 
కదిసి యంచితి వైన కలువ లాన 1 ఎంచి ॥ 


చక్కని కోవిలలాల జవరా లోస(గ లేదు 
చిక్కని కూంత రేంచితే చిగురు లాన 
గక్కన నింతిని శ్రీవెంకటనాథుండు గూగె 
. ఎమక్కున నిందరికిని మానితి నాన, ॥ వంచి॥ 4! 


జొ 


26 శ్రీతొళ్లపొక చినతిరుమలాచార్యుల 


చి.శ్చ.8 రే, 8 క పొడి 

ఆత డేమి దవ్వుగా(డు అతివ ప్రాణనాథుండె. 

సీతితోడ వానింగూర్చి నెలంత( గావంగదరే i పల్లి వి [| 
చల్లనైన గాలిచేత జాలిరే(చె వలపు 

పిల్ల (గోవి వై వాడు పెచ్చురేంచెనే 

పొల్ల వోని పూవులపుప్పొడి పోదిసేసేెనే 

వొల్ల నన్న! బోదు దీని కోమరమ్మ చెలులు wi ఆతడే J 
రవ్వలై న వెన్నెలల రాపాయ మోహము 

నవ్వి నవ్వి వాని చూపు నామురేంచెనే 

కొవ్వినట్టి కోవిలలకూ(తచేంత గనమాయ 

యెవ్వ రేమి సేతు రిక యెదరన్ము దీనీని' ॥ ఆతడే ॥ 
మదను పూవుటమ్ము సో(కి మదము రేగ (పేమము - 

కదిసి విభుండు మోము చూపి కళలు రేణెనే 

యిదివో (శ్రీ పెంకటనాథు. డింతి నిప్టె కూడినా(డు 


చెదరనట్టి వేడు కెల్ల చెందెనమ్మ యింతికి, ॥ ఆతడే ॥ 44 
చి.శృ్ళ. కరే. 4పా,.  సామంతం 
వెలది సీ చెమటలే వెళ్ల పేయంగా 
తలంగి నేం జెప్పకుంచే దాంగంబొయ్య్యినా ॥ పల్లవి ॥ 


సంగతి సీమోహా మెల్లా సకితో+ జెస్పంగం టోతే 

ఆంగడి( బెట్టకు మని అనవె'ప్టేవే 

దొంగిలి గజ్జల పేరు తొలంగం బెట్టంగ( టోతే 

వెంగలితనమె కాక వినక మానేరా (| వెలంది. ॥ 
యీకడ నీ విరహము యింతితో, జెప్ప(గ బోతే 

కాకు సేయ నద్దంటా కన్ను గీంపేవే 

సె కొని కన్నులు మూసి పాలు దాగంటోతేను లల 

'జోకగా నింటివారు చూడక మానేరా ॥ వెలది ॥. 


శృంగార సంకీ ర్రనలు 4 97 


_ బిగి విభుని. దెమ్మని చెలులతో జెప్పంటోతే 
1 అగడు సేయకు మని ఆన వెష్టేవే 
నగుతో శ్రీ వెంకటనాథుండె తొ నిన్ను6 గూడె 


చిగిరింపుం గోరికల చేంత డాంగీనా. (1 వెలంది॥ 45 
చళ్ళ, 8 రే. పా. వరాళి 
తెలిసినమా(ట తేటతెల్లమిగా౬ జెప్పేను 
తలిరుంటోణి విభునిదండ నుండవలెనా ॥ పల్లవి ॥ 


ముదిత మేని పలక మొలకలు పన్నీటి 
పదనున( దీ6(గెలువారీ( జుండి. 
కదిసి వోచెలులాల గందవొడి పొదిచేత. 
అదన నవియు6 టొదలయ్యీ. జుండి 4 తెలిసి ॥ 
చలి చనుంగొండలపె చెమట పూట పూందేనె 
నలుక6గా( గాలువలయ్యాం జుండి 
కలికికోరికలచే కన్నుల నీరు గూడంగా 
యిలప్రై మదను పేరి చేరులయ్యోం జుండి = 1 తెలిసి ॥ 
కాంతమదితో( బతి. గడు గడు6 దలంచంగా 
అంతటా .నాతండె త్రో నయ్యి! జుండి ' 
వింతగా నింతిని శ్రీ'వెంకటనాథు(డు' గూడె 


పంతమున6 జెలికిం దాసము మానె జుండి.  ॥ తెలిసి ॥ 46 
చి, శృ. 8 రే. 6పొ. క వరాళి 
ఆపె యెరు(గును నీ వన్నియూ నెరుంగుదువు 
రేపు మాపు నే నెచ్చరించేనా విభుండ ॥ పల్లవి ॥ 


చిలుకచే మా(టలు చెప్పెంప్పి మరు 
చిలుకలపాలుగం జేయ నేల 
కల గని లేచి లేకలు (వాసి కా( 
“కల బొరలుచునె నీకడ కంసపె6 జెలియా 1 ఆసపె॥ 


న న ననన 
1. “ఆగడు” వాని (కింద గ వత్తుగు తేలికగా చెరిపి “అగడు” అని తిద్ది యున్నారు, 


28 


శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


కడువేగ ముదుర వుంగరమె యంపి మరు 

కడివోని బాణాల గాంచ నేల 

బడి బడి విరహాన( బడలేక మా 

పడంతి నీకు జిత్తరుపట మంపె నిదివో ॥ ఆపె ॥ 
విందువలె. గప్పురపు విడె మిచ్చి గో 

విందు(డ వయిన (శ్రీవెంకటనాథ 

కందు లేనివేడుక నాకందుకొని నీ 

కందువ లంటి కూడె( గాంతయు ని న్నిపుడూ. ॥ఆపె॥ 47 


శృ. 9 రే! పా. కేదారగౌళ 


ఎందరి దూరే యెవ్వరి వేండె యెంతని వేగించేనె 
పొందు దల(చుక వచ్చినా వానిచే పుణ్యమింతే కొక ॥ పల్లవి ॥ 


పుక్కిలిబంటి కొంకలటో నె పొద్దువోవు చెసే 
యెక్కువైన నా మోహము చెలులూ నేరంగ రేమందునే 
వొక్కనిమిషము వాని బాసి నే వోరువం గల నే 
మొక్కళీండయిన మరునమ్ములకు మొక మోట గలదా ॥ ఎంద ॥ 


తలమునుకల విరహము నే ధరియించు చె'ప్లే 
వల పెరి(గియు సకులు మీరై న వాని. దే రేమందునే 
'అలిగినవానిం బాసి నిమిషము ఆప గల నటే 
దళమె క ప్పెటి పూవుటమ్ములకు దయగల దట'చే 1 ఎంద్‌ ॥ 


_ఇష్టె యా(దరాని తమకముననె యీడేరే దెళ్లు 


కనీ, 
వొట్టిన సా కొంక అరి€ గింతు లూరకున్నా రేమందునే 
నెట్టిన (శ్రీ చెంకటనాథుండు నే(డు నన్ను( గూడెనే 
గట్టిగ నాయింట కా(పుర మున్నాండు కడమలున్న వపే.॥ ఎంద॥ 48 


శ. 9 రే. 2 పా, పొడీ 


 ఆతనినె దూరరమ్మ అలుగ కుండిన నాండు 


యీాతల నాతల నివి యితవృగా కుండెనా టి పల్లవి 11 


1. “ఆరిగి" (వాని “అలిగి” అని తిది యున్నారు, 


శృంగార సంకీర్తనలు 29 


పున్న మచందురు(డు దప్పులురేంచం బగవాండ 
ఇన్నిటా నా విభు(డె గు రింతె కొక 
సన్న పు( జల్ల నిగాలి జాలి రేంచయ6 బగవాండ 
మన్నమగండు సేసిన మతకము గాక ॥ ఆతనీనె ॥ 
కమ్మని పువ్వులు మేను కాండిపార సూడు గద్దా 
చిమ్ముల నా రమణుని చేంతలె కాక, 
దొమ్మి నేసి తుమ్మిదలు తొలియాడ వైరులా = 
నమ్మించి వాస దప్పిననాథు( డింతి కాక ॥ ఆతనినె ॥ 
ముప్పిరి మరుండు కాక ముంచంగ దోసమువా(డ 
యెప్పుడు నీచేంతలు ప్రాణీశువె కాక 
కప్పుచు నన్నును (శ్రీవెంకటనాథు(డు గూడె 


"అప్ప టప్పటిచే(తలు ఆతనివె కాక, 1 ఆతనినె 1 49 
చి. శృ. 8 రే. శ పా బౌళి | 


bu 


సీ వేమి సేతు వాపె నిన్ను6 వెరరేంచంగాను 


తాపుల సాకిరి గోర దగదా నిన్నును | పల్లవి i 


పోరాడే వాపెకుంగా పూనుక నీవు రాణా 

'మేరతో. జుట్టా లెల్లా 'మెచ్చకుండేరా 

సారె సాఠెం బిరిదూరి సాకిరులు చెప్పంగాను 

తీరిచేటి చలు లెల్ల దీవించకుందురా ॥నీవేమి॥ 
కన్నుగీ( టాపెకు నాకు( గైలాటాలు వెట్టంగాను 

కన్న విన్న వొ రెల్లా( టొగడకుండేరా . 

మన్నించి యాపెకు నీవు మాంట లందియియ్యగాను 

సన్నల వాడవా రెల్లా సంతసించకుందురా ॥ సీవేమి ॥ 


సందడి జగడాలలో సారె నన్ను( బట్ట(గాను 
అందరును నిన్నె మే లనకుండేరా 
అంది (శ్రీవెంకటనాథ ఆపెను నన్ను గూడితి ఖో 
విందరు నీచేంత లివి యెంచకుండేరా. "నీవేమి ॥ 50 


30 


న్స 


త 


(శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యు ల 


శో. 9 రే. శ పా. వరాళి 

నీ వేల వత్తువయ్య నెలంతం బాసి 
మావంటివారు నీకు మనసయ్యేరా 

ఇప్పటికి మాతోడ యిచ్చక మాడేవు గాక 
తప్పరాని బాన నీవు దా(టం గలవా 
అప్పసమై తలంపెల్లా ఆపెకు గుదువవెట్టి 
దెప్పరమై మావెంట( దిరుగ నోపుదువా 

నిక్క.మువంటి మాటలే నెరపేవు గాక సీవు 
వొక్కుమన్ననె యీడ నుండ గలవా 
అక్క_జపు నీమేను ఆసెకు మీదు(ది?)చ్చి 
యిక్కడ మాతొంటిపొందు యితవయ్యోీనా 

ముచ్చట సేసుక మాతో మొగమోడే వింతే పక్క 
మచ్చికయాపె కా(గిలి మాన గలవా 
కచ్చుపెట్టి నన్ను (శ్రీవెంకటనాథ కూడితిని 
యెచ్చరిక నీపై మాయింటికి రాగలవా. 


శో. రె. 5 పా, దేసాళం 


కలితె నానతీవయ్యా కొనిదానికి నేమి 
చెలరేగి ఆపె మాంట చెల్లించేం. గాని 
వెడ్డువెట్టి నే నిన్ను వేడుకతో, గొనరంగా 
ఆడ్డాలు వచ్చీ నాకంటే నంత చుట్టమా 
వొడ్డినగర్వాన నాతో వొరగోసుకొన్నది 
సడ్డలాడి సీ వింత చనవు లిచ్చితివా 
బాసగొని నే నిన్ను పె పై బలుఠ (గాను 
యీోసడించీ నాకంటే యితవరా 
గాసిలి మచ్చరాన నీకొంత మాసటీనినలె 
స నేసిన చేతల కల్లా చెల్లుబ డిచ్చితిపొ 


॥ పలవి 11 
తము 


1 నీవేల ॥ 


॥ నీవేల ॥ 


"నవే ॥ 5! 


స ఫలవి ॥ 
pr? 


nn కలిత 


1 5రలితె | 


శృంగార సంకీర్తనలు 


యీపొ గద్దె నిన్ను మాయింటికి. దోడుక పోయా 
_ కోపగించీ నాకంటె. గూరిచినదా 
కైపు గాక నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి. 
“పై పె నాపెకు బారుపత్యము లిచ్చితివా. 
చి. శృ. రే. 6పా. పాడి. అటతాళం 
కాదని వేగిరించితే కరంగీనా ఆతం డేమి 
వాదు మాని వచ్చిన ప్టై వచ్చేదె చాలును. 
. మాంట లాడించకురే మదనమం|త్రాలు దప్పీ 
నేంటిదా(కా నాసెనద్ద నేరిచినవి 
సీటుతోడ నాతనిని నిండునిధానమువలె 
సూటిచూపుల మనము చూచేదె చాలును 
గందము వూయకురే యంగజునిముదలు మాసీ 
కందువ నీన్నాళ్లదా(కా గడించినవి 


దిందుపడ నుపారము దేవరకు. జూపినట్టు 


ముందర నన్నియు. బెట్టి మొక్కేదె చాలును 
మల్లాడి తియ్యకు ర మన్మథయోగ మెడసీ 
తొల్లి యూ నాపెనలన దొరకినది 
కల్ల గాదు నన్ను శ్రీవెంకటనాథు(డె కూడె. 
చెల్లుబడి నీచనవు చేకొనే దె చాలును, 
చి. శృ. 10 రే. 1 పా మాళవిగాళ 
మంచితనము ల దెట్టు మరచీనయ్యా 
మంచముపై నున్న నెట్టు మరచీనయ్యా 
యెఛ్చరించి వొక రొక రెనసి కూడుండేటి 
మచ్చికలు చెలి యెట్టు మరచినయ్యా 
వచ్చినదా(కా. దలవాకిటనె కొచుకుండే 
'“మచ్చులచేంత ల దెట్టు మరచీనయ్యా 


[Vol 10-F8 


త్రి! 


॥ కలితే ॥ 52 


౫ పలవి ॥1 
దా 
॥ కొదని ॥ 
౫ కొదని ॥ 


॥ కౌదని ॥ 598 


1 పలవి॥ 
గి 


| మంచి ॥ 


32 


శ్రీతాళ్లపాక చినతిరువ లాచార్యుల 


యిత వెరి. గొక రొక రిచ్చకాలు నేసేది 


మతిలోన( జెలి యెట్టు మరచీనయ్యా 

సతతము నొండొరుల జవ్వనమె కుదువైన 

మతములు చె! యెట్టు మరచినయ్యా 
సంతసాన మనసులే సరిదా(కినట్టి సీ 

మంతనాలు చెలి దౌ ట్టు మరచీనయ్యా 

కాంతను నీవె శ్రీ వెంకటనాథ కూడ(గాను 

మంతు కెక్కె నిది యెట్టు మరచీనయ్యా. 


చి. శృ. 10 రే.2 పా, ఛై రవి 


తనువె యిక్కడ గాని తలం పెల్లా నక్కడనె 
మనసులో నాపి నింక మాననై న గలవా 
మాయింటాడ నిచ్చకపు మాట లాడే వింతే కాక 
వోయీ నీ వాపి బాసి వుండ నోపేవా 
ఆయెలే మాముందటను అసము దించవు గాక 
చేయార నీవె యాపెను చెనక కుంగేవా 
మానలేనివానివలె మన సరసేవు గాక 
కొనా ఆపె వడ్డించ కారగించేవా, 
శేనెలమాంటల, దరితీపులు సేసేవృ గాక 
కానీలె యాసెపై తమకమె పట్టంగలవా 
యీపొద్దుకు నాకా౭గిలి యింపాయ ననేవు గాక 
ఫో పో నీవాసపెం దలపోయ కుండేవా 
కాపాడి నన్నును శ్రీ వెంకటనాథ కూడితివి 
. మాపొందు లా పెవద్దను మజవంగం గలవా, 


చి. శే. 10 రే. 8 పా. కాంబోది 


ఇరుమొనసూది వని యింపు సనుకుందుయగాని 


_ మరిగి నే మన సిచ్చి మాంటలాడం టొలరా 


॥ మంచి ॥ 


॥ మంచి ॥ 04 


nH పఠథవి (| 
aa) 


1 తనువే ॥ 


1 తనువే ॥ 


॥ తనువె ॥55 


౪.సలవి ॥ 
4 a . 


శృంగార సంకీర్రనలు ' 33 


ఆపెతో( బురుడు వెట్టి ఆడక పుండిన€ గదా 
నాపై నీవల పెల్లి నమ్ము కుందును . 
చూపుల నాపె కెదురుచూడక వుండితే( గదా 
చేపట్టి నాముచ్చ 'టెల్లా( జెప్పుదు నీతోను ॥ అరు ॥ 
ఇచ్చక మాపె కాడక యీడనె వుండిన గదా 
ఇచ్చిన నీబాస లెల్ల నియ్యకొందును 
 కొచ్చుపెట్టి యాసతో నేకతము మానిన( గదా 
తచ్చనలు మాని నీతో దగ్గరి నవ్వుదును ॥ ఇరు ॥ 


కడలు దొక్క.క నాకొంగిట నుండిన గదా 
అడియాలముగ। గళ లంటుదు నిన్ను 
కడువేగ (శ్రీవెంకటనాథ నీవె నన్ను క 
యెడయక వృుండ(గానె యితవాయ(? గాకా. . గ ఇరు 1 66 


శృ. 10 రే. 4 పా. నాదరామ క్రియ 
వేగిరమా నీవు విభు+డవు నీ వెల(దిని నేను, 
సోగకన్నుల నీసొౌలపుంజూపులసాంపు నాకు6 జొలదా ॥ జోల పి i 
చెలియ మునుపు సింగారించుకోన్న చెంగావిచీర యిది 1నీవు!, 
తల(కక నేండు దట్టి గట్టుకొంటె దానికేమిదోసమా _. 
_ అలిగేనా నేను అందుండె మాటాడు అంటుకొన నోపను । అది 
తలగ వేరొక్క.తవున బెట్టరా దగ్గరుందు గాని ' ॥ వేగి ॥ 


కందువతో నాపె కస్తూరి వూయంగ గట్టిబేయులు రాలికే నీవు! 
పొందు చెడకుండ బొట్టు వెట్టుకొం'ె బోగానకు( sus 
నింద నిన్నాడేనా 1 సేట్‌ కటుండరా నే నందు కోరువను | 
చందాన, బన్నీట జలక మాడి నాసంగడిీకి రారా “డేగ 


ముద్దియ వేలనె ముందర నుండెటి ముద్దుర వుంగరము 1.నీవు 
“పెద్దరికానకు (పియమున( గేల బెట్టుకొం యేం దగదా 
గద్దరివై శ్రీవెంకటనాథ నన్ను( గరంగించి కూడితి'! నా; 
వద్దనె "పాయక వోలాయింఛి దేవరవలె సుండరా. "| వేగి ॥ 57 


. 1. “నటి” వాని “నేటి” అని తిద్ది యున్నారు. 
10 


34  శ్రీకాళ్ల్ళపాక చినతిరుమలాచార్యుల 


చి. క. 10 రే. 5పా. _ తెలుగుంగాంటోది. 

_ చెప్పం మీరైనా బుద్ధి, చెలులాల 

అప్పసము మా కదిరి యప్పనికి / పల్లవి 
_యింతగా వలచినవా. డింటికి వచ్చితే నమిు. 

అంతలో దనకును సిగ్గాయ నటవే 

పంతము దప్పిపోయీనా పచ్చిదేరేమాంటలను 

ఆంతేసి తన్ను( దూరనాడ( జాలం గాక 1 చె; 
మన సిచ్చినట్టివాండు మాటలాడితే నేమి 

తను నెవ్వరైనా వద్దనే రే 

చను మొనలు సోంకంగా' జాణతనప్పజేంతల 

చెనకలేనా కొంత చేకాచి కాక ॥ చెప్పరె 
కదిసినవా(డు నన్ను( గాగిలించితే నేమి 

అదను గాదా తనకు నర్దమా యేమి 

వెదచల్లు( గూరిమి (శ్రీవెంకటనాథు( డై కూడె 


ర్న 
లుల” 
al 


సద్దిలమై. యి6క( దన్ను బాయలేను గాకా. ॥ చెప్ప6 ॥ గ 
కట్టి 10ర.0పా. = బొ? 
నరా కృష్ణు(డా ॥| పల్లవి 
సగటూ మాటల నొగరూ దోంచంగ 
నుగనాలిని నన్ను నగ జూచే వేరా 1 ఏలరా 
కొనబూ విటు(డ నీ కనుచూపులనె నా 
మనసూ గరంగించం బెనంగే వేరా. . | ఏలరా 
కలికీచేం/తల వలపించి నను ని పై 
కలసితి (శ్రీవెంకటగిరినాథా. ॥ ఏలరా ॥ గ 
_చిళ్ళ!11రఈ1పొ.. పాడి 


అంత. మనసరి వని ఆదేనా నిన్ను 
చింతించే నీయాల ననే. సిగ్గు కింతే కాక ॥ పల్లవి 


శృంగార సంకీ ర్త నలు 


క నవ్వేవు నీవు ననుప్పవానివరెనె . 
మెవ్వతెతో నైనా న దేరా నీవు. 
దువ్వటపు( బయ్యదృపై( దో(గిన చెమట నీపై 
చివ్వన గోళ్ల నాపె చిమ్మె ననీ కాక 

ముచ్చట నెవ్వతె నైన మొకము దగ్గరం పోయి. 
యిచ్చకము లాదేవు యేరా నీవు 
మచ్చిక నాపె నీతోను మారుమా(ట లాడంలాను 
తచ్చన వీడెపుటాలి దాండె నసీ కాక 

చనపున మెచ్చి మెచ్చి సారెకు నెవ్వతె నైనా. 
యెనసి కాంగిలించేవు యేరా సీవృ 

ను ని'బై (శ్రీవెంకటనాథుండ కూడితివి 

అనువై స వాసన లంజె నని కౌక. 


నో 


చి. ళ్ళ. [| రే. 2 పా, శంకరాభరణం 
నా కన్నిచంత లెల్ల సతత యియ్యకో లె 
యీోర డగ స వేడుక యీదేరితే( జోలును 


దాప్పగా వారింట. గాని దగ్గర మాయింట( గొని 
వోపికతో సీవు లెస్స వుంపే( జాలు 
ఆపెవద్ద( గాని అ టై నావద్ద( గాని 
తీపు లే న నీముచ్చట తీరిళే( జాలును 


అతివచేతనె కాని అ్టై నొచేత( గాని. 
యితవుగా సీవు భూజియించితే( జూలు 
సతమై యాపెతోం గాని జట్టిగా నాతోం గాని 
బతిమిపట్టినట్లా. బాయకుం టే( జాలును 


అలయింతిరతి( గాని అ క్‌! నారతి( గొని 

చెలునమై సీసుఖము చెల్లి 'తే( జాలు 
చెలరే(గ యిద్దరిని శ్రీ వెంకటనాథు(డ 
చలపట్టి కూడితిగా సత మెతే( జొలును. 


1 ఆంత ॥ 

1 అంత ॥ 

1 అంత ॥ 60 

1 పఫలవి ॥ 
ng) 

1 నాకన్నీ 1 

11 నాకన్ని || 


॥ నొాకన్ని ॥ Gl 


86 శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


చి. శృ. 1! రే. శీ పా. మాళవిగొాళ  . 
ఇంచుక యస మిచ్చితే యెవ్వరూ నేల మానేరు 
కొంచేవా న్‌ వింళక6 గోన చెన్నరాయండ 11 పల్లవి i 
మొగము చూచి వలచి ముందు ముందె నీకు. గేలు 
మొగిచి మొక్కినదె మోస మాయంగా ' 
సగముచూపుల6 జూచి జాణతనా లాడేవు 
తగునా చేంతకు వీచేంతలు వో విభు(డా | ఇంచుక ॥ 
కలికి నీచేంతలకు. కా6ంక రే6గి నాకు నేనె 
నిలిచి మాటాడిన దె నేర మాయగా 
చిలుకుగోళ (క్ల) నూంది చేరి సరస మాడేవు 
తల(పనందుకు నీవు తగ్గునయ్య విభు(డా 1 ఇంచుక ॥ 
అగ్గలపు వేడుకతో నలపు దీర నీమీ6ద 
దగ్గరి చేయి చాచుపే తగు లాయంగా, 
వెగ్గళించి కూడితి శ్రీ వెంకటనాథు(డ నన్ను 


సిగ్గుదీర న్రడె కోన చెన్నరాయ(డ చె [1 ఇంచుక 11 62 
చి. శృ. 11 రే. 4పా. సామంతం 
_ఆంటదాన6 గనక నే. నాసలు. మానబే( గాక 
యేంటికి మాచక్క_6దనా లింపు గాని నీకును. ॥ పల్లవి ॥ 


వాడి కై. ననా(టికి వలతు వింతే కాక 

నేడు బాస చెల్లించ సీ 'కేలయ్యా 

వాడుదేరుకూలికి వలచిన వలప్పలు * 
యిీడేరించుకొనేది యింత పిన్నపనులా . ॥ ఆ6ట ॥॥ 
పనిగల యప్పు డెల్లా( బై కొందు వింతే కాక 
_ ననిచి యెప్పుడూ నేల "నడపేవయ్యా 

_ చెనకి గడ్డాయముగా( జేసినబాస తెల్ల 
అనువుగా నడపవ(6గ నల్లాడ( బడెనా ' 1 ఆట ॥ 


li నడప "వానో నడ'సపే” ఆని తిది యున్నారు. 
క గో 


సృంగార సం కీర్రనలు 


చిత్త బ్రేమ నిలుస 'లేక (శ్రీ వెంకటనాథుండ 
హత్తి కూడితివి గాక అల 'పేలయ్యా 
కొత్తగా ( దమకమున6 గూడినకూట మెల్లా 
త త్తరపడక యుండ( దమయిచ్చలా. 
చి. శ్ళ. 1! రే. 5 పా. రామ క్రియ 
పించెపుతలజడల "పిన్న వా(డు 
'పెంచీనె వలపులు. పిన్న వా(డు 
చనవరివలెనె వేసాలచేంతలు నేసి 
"పెన(గీ( గుచములతో, బిన్నవాండు: 


ఘన మై ముద్దులు చూ చూపి కర(గించి యింతలో నె. 


“సెనప్పల బెట్టీన పిన్నవా(డు. 
చలిమికానివరెనె సిగ్గు పీడ మా(టలాడి 
పిలీచ్చి యేకతానరు( బిన్న వాండు 
కులమువావులు చెప్పి గుట్టు చెలుసుక నాతో 
'పెలుచుమా6ట లాడీనె సన్ననార 
చిట్టకపు చేంతలను చెనకి నా వేల. దెచ్చి 
సెట్టిగె వుంగరము పిన్నవా(డు 
గట్టిగా ( దాన శ్రీ వెంకటనాథు( a వచ్చి 
బెట్టుగా నన్ను సూడెన సిన్నవాండు. 
_చిళ్ళ!! రే 0పా, శంకరాభరణం 
ఏంటి కింక నాకు నీతో నెగ్గ లెంచను. 
మా(టలాడినప్పుడె మాగేసయ్యా కోసము. 
మాన లేక సీవు సెక్కు.మానినుల( దెచ్చినాసు 
డాని కేమీ చేను పెద్దదాననె కానా 
సాననట్టివలపులు నాడు నా6డె చవులు గావో 
సాన( బట్టిన మణులు చాయలె కొవా 


we భే = 0 టయ . ణల cet ఉర లవి 0 వంక ae 


slg” నిన్న' 19 వ్రానీ' “సిన్న (ల ౫” అని శీ తిది యున్నారు. 


37 


।; ఆట ॥ 63 


1॥ పలవి ॥ 
Tg 


1 పించెపు ॥ 


॥ సించెప్పు ॥ 64 


"1 పలవి 
oa) 


1 ఏంటి 1 


58 | + . శ్రీ తాళ్ల, పాక 'చినతిరుమలాచార్యుల 


సొందులె మానక నీ వేపొలంతియింట నుండినా 
అందుకే మెపుడు నీకు నాలనే కదా 
_ ముందు ముందె యిట్లానై.న మోహాములు “తీప్పులే కా 
యెందు నాక లై నవిందు యితపు లవున కా 1 ఏటి ॥ 
కళలు మించ నీ వెవ్యతెం గాంగిలించుకొన్నా నేమి 
బలిమి నై న నావరుస పొయవే కదా. 
చెలిమి నేసేనాటిబాస శ్రీవెంకటనాథ నీవు 


తలచి కూడితి నాతో( దనియక వృందునా. 1 ఏటి ॥ 65 
చళ్ళని రే ఏపా.. = ౫8 
_ చిత్తమె చిమ్మి రేగితే సిగ్లేమి యెగ్గెమి 
రుత్తవోని వేడుకల రుచి గన్న వారికి ॥] పల్లవి ॥ 


మొక్కలానం దిట్టినాను మోహమె పెచ్చువెరుగు 
దక్క వలచినయట్టి తరితీపున 
వుక్కు గోరు సోంకినాను వుపచార మై తోచు 
నిక్క మై సరస మాడ నేరిచినవారికి లు 1 చిత్తమె | 
" కాలు దా(కించిన నె న కళ అంటిన. టౌను 
'వేళమె మోహించినట్టి వేడుకను... 
"పేలరి మా6ట కతన (ప్రియము లై తో(చును 
వాలాయించి నను పె నవారికిని oo చిత్తమె 
ఎంగిలి సోశించినాను యిచ్చక మై తోచును య్‌ . 
ఫొంగెటి తమకప్ప 'తీప్పల వేళను 
చెంగలించె నీచెలియ (శ్రీవెంకటనాథు( గూడి 
_ అంగ మైన మండెమురాయ(డె తానై యుండ(గా. 1 _త్తమె॥66 
చి. శృ. 12 రే. శిపా. పాడి 
రావయ్య వావిలిపాటి రామచంద్ర. 
 రావాడినలపులు రామచంద్ర 4 పల్లవి ॥ 


శృంగార సంకీ ర్రనలు 89 


మూ౭6గినసబలలోన ముంచి మాంటలాడ6గాను 

రాంగెంగా నీ మోవికెంపు రామచం[ద 

మా6ంగినమా(6టలనె మర్మము లె_త్తితి నని 

రా(గతనాలు మానుమీ రామచంద్ర ॥ రావయ్య ॥ 
బట్టఐయలుమా6(టల బాసలు సేయ రాంగా 

_ రట్టాయ నీ సుద్దులు రామచంద్ర 

గుట్టు దెలిసినందుకు కోపగించుకొనకుమీ 

రటడిచేంతల వో రామచం(ద I రావయ్య it 
ఆసలమా(టల నన్ను నలమి పట్ల(గ నిన్ను 1 

"రో 
రానె(గా నా కొనగోరు రామచంద 
వేసాలు మాని నన్ను. (శ్రీ వెంకటనాథుండ వై "వె 


రాసి కెక్క_( గూడితివి moe: ॥ రావయ్య ॥ 67 
న. శృ 12 రే. 8 పా, దేసాళల (+ 
 కాంతుఃడు మరునియాజ్ఞ కడవలే( డింతే కాక 
కొంతే న నెరంగ(ండా కోన చెన్నరాయ(డు *.. || పల్లవి It 


వలపు నిలుప లేక వనితకు మొక్కె_( గాక 

' సొలసి వాం డటువంటి సుద్దులవా(డా 

చెలిమి విడువ లేక చెయిపూ(త యిచ్చె( గాక 

కొలమున నేమి తక్కువవా(డా _॥ కాంతుండు ॥ 
ఆసలు మాన6గ లేక ఆకు మడి చిచ్చెం గాక 

వేసాల వా( డటువంటి విద్యలవాండా 

బాసలు దస్పంగ లేక బడినె తీరిగెం గాక 

యీిసున దొరతనము అతెజ(గనివాండా ॥ కాంతు(డు ॥ 
పొందు విడువంగ లేక పొత్తున భుజించె. గాక 

అందగా( డాత( డెంగి లంకేవాండా' 

అంది (శ్రీవెంకటనాథు( డాపె( గూడిశే నేమి ౨. 

చందముగా నాతోడి సమరతి మానేనా,.  ॥ కాంతు(డు ॥ 68. 


40  .. శ్రీకాళ్ళపాక చినతిరుమలాచార్యుల 
చిశకృ్ళృ2ికే.4పా. ౧... వరాళి 
మాటకు మాట యాడి మంచితనము సేయక 
.. నీటున సరస మాడ గేండు నాకుం జెల్లునా. 
ఘను(డ వంటా సీకు6 గానుక చేతి కిచ్చితే 
యెనసి ఏ వాసేచేతి కియ్య( దగునొ. 
నస్‌చి సీనేరమా నానేర *మింతే కాక 
నిను దొర వని నమ్మి నేస్త్వము సేసినది 
కాంతు(డ వనుచు నావుంగరము వేల బెట్టితే 
అంతలో నాపె కిచ్చితి వది దగునా 
అంతయు సీకడములా అది నాకడమ గాక 
వింత లేనిపొందు నీతో వేడుక జేసినది 
హితపరి వని నీతో చేకతము చెప్పితేను 
అతివతో( జె శైప్పితివి అవురా నీవు 
కతకారి శ్రీవేంకటనాథ నన్ను. గూడి 
బతీమి నట్టు కుండయగా దా సడుగ జెల్లునా, 


చి, శ. 12 వ "ముఖారి 
వతుల మెగాను సంగతి డ దప్ప, 'దగునా. 
యెలా ట 


రవళి వావిలిపాటి రాదుచంచుముందర 

సీ వనంగా నే ననంగా' నిమ్హారా లే(టికే 
చేవదేరే మాంట లెల్ల చిగిరించీని 
మోవరాని దూరు లెల్ల మోప్పలు గట్టలగాను 
చేవేగ సిన్నియు మనవిభుండు మో(చీనా 

కా దన(గా నౌ నన6గా కరక రేమిటికే: 
మీద మీద జగడాలు మితిమీరీని 
వాదుల యూ సుద్దు లెల్ల వాములు వెట్ట(గాను 
శా దని మనవిభు(డు ne బోసీనా 


1 పలవి ॥ 
గా ల 


1 మాటను ॥ 


1 మాటకు ॥ 


1 మాటకు ॥ 69 


1_పసలని॥ 
గూ 


1 సవతుల ॥ 


i సవతుల ॥ 


చారల నద కాల మరం కావా ఇ 


గ Te శ mer న ' అని వాని “వి”కి, ప్రక్క- నున్న మొదటి “౦” | శ్‌? నున్నను “గ wt తో 


చేర్చి “మి” గ చేసి యున్నారు. 


శృంగార సంకీర్తనలు శీ! 


రమ్మనంగ పొమ్మనంగ రారా(పు లే6టికే 

దొమ్మి రేగి కాంకలు తోదోపు లాడీని, 

నమ్మించి (శ్రీవెంకటనాథుండు నిన్ను నన్నును 

సమ్మతిగా( గ్లూడంగాను సతము లైతిమిగా. ॥ సవతుల ॥ 70 
శ్చ. 12 రే. 6 పా. రామ్మక్రియ 
కౌంతోళిం చోడినమా6ట గాదు సుమ్మీ వో విభుండ 

దొంతిమాయల జిక్క_(గ దొరలకు జెల్లునా . పల్లవి i 
వేడుకతో నీ వాసే వెంట వెంట. దిరుగంగా 

చేడెలలో నెల్ల నొకు సిగ్గాయరా 

యీడు లేని "వలపు ని న్నెరంగని దింతే కాక 

తోడనె యీ పను లెల్ల దొరలకు( జెల్లునా ' 1 కాంతా ॥ 
వొయ్యనె నీ వాపెకు వూడిగాలు నేయంగాను 

నెయ్యపు నా కపు డెంత నెగు లాయరా 

గయ్యాళితమి సీకు కన్నుల గప్పె( గాక 

తొయ్యలికి నింత లో(గ దొరలకు. జెల్లునా ॥ కాంతా ॥ 
ఆసపడి ఫీ వాపెకు అట్టె కొలువు న 

యీసున నాకును గోప మెంత వచ్చెరా 

కోనువానిపల్లైలోన( గూడి (శ్రీ వెంకటనాథ 


తోసిపోవై తివి యింత దొరలకు జెల్లునా. ॥ కౌంతా॥ 1! 
శ్ర. [3 రే.1పా. - డేసాళం 
చాలు లేర మీ రేల చక్క_టులు చెపే పృరె . 
మేలు గలవారికి మెచ్చకుండ+ జెల్లునా I పల్ల వి Il 


వలచినవా( డై తె వద్దికి లౌ వచ్చు( గాక 
అలిగి తో నసడమా6ట లాడించునా 
చెలిమే కలిగితేను *సిస్టపడవలె( గాక. 
వొలసీనొల్ల ముతో నూరకుండ( జెల్లునా ॥ చొలు ॥ 
1. “నిగ్గువి” (వాని కొట్టి “ సిగ్గుప” గా తిద్ధి యున్నారు. 
సైగ 


42 " శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


పియమే కలిగితేను పిలువ రావలె( గాక 

దయ లేక యింతవడి తామసించునా 

నయమే కలిగితేను నమ్మించవలె. గాక 

భయము లే కింతవడి ప ట్టైడ( జెల్లునా ॥ చాలు । 
ఆసలే కలిగితేను అలముకోవలె. గాక 

యీసున మరి యెగ్గు లెంచ( జెల్లునా 

'వేసాలు మాని నన్ను (శ్రీ వెంకటనాథు(డు గూడె 


వాసు లెంచి యాత. డి(క వాదించ. న్యం ॥ చాలు ॥ 7 
చి శృ. 19 రే. 2 పా. గౌళ 
మేర లేనివల పిది మీ కేల తెలసుచే ,. 
యీారస మయ్యేబుద్దు వేల చెప్పేరే i నల్ల వి | 


ఆ(ట దెంత గబ్బి యన్నా నను(డ మీ రిక వేయి 
మా(ట లన్నా వాని నేను మాన లేనే 
'వేంటటలా డేమదను(డు విరహుల( బొడగం టే 
యీపెలవంటి పూబాణా లేమరుండీనా ' ॥ మేరో । 
: ఆమ్మరో యంతటికల్ల యన్నా నంటిరి గాని 
వమ్ము వోని అ వదల లేనే 
కమ్మటి జందురు(డు కాంకల' బొరలేవారిపై 
. కమ్మువంటి వెన్నెలలు గుప్పకుండీనా on మేర 
 ఆతివ మారాడ( జెల్ల దన్నా నంటిరి గాని. 
. వెత లేనివానిరతి విడువ లేనే = 
_ కతకారై నన్ను శ్రీవెంకటనాథు(డెగూడె , 
యిత 'వైనకళ లెల్లా హెచ్చకుండీనా. ॥ మేర॥ 7? 
చిక్చ. 19 రే. కిపా.: ముఖారి. 
| ఎక్కడి సరాకుననో యిందా (కా నుండె సక 
మక్కువ నాపై బత్తి మానలేండెవాడు .. _ ॥ పల్లవి, 


శృంగార సంకీర్తనలు శి 


పాయరాని వలపులు పక్కనం దలయకొంపే. 
రాయా మనను గరంగ కేమే 
వో యమ్మలాల నావుంగరము చూపరమ్మ 
వేయేలతా నిప్పుడే విచ్చేసీ సీడకే | ఎక్కడి ॥ 
వూనినట్టిసరనాలు వూహించుకొం పేను త 
మానా దేహము తమకించ కేమే 
మానినులాల వౌక్క_దూ(ట విన్నవించరమ్మ 
తానె వచ్చి నన్ను సంతస మందించీనే 1 ఎక్కడి ॥ 
"సేదదేరే చనవులు చి త్తమున' దగిలితే 
దూదేవయ నేమి వూదితే బోను 
ఆదెస మండెమురాయ( డైన శ్రీ వెంకటనా థు 
డాదరించి నన్ను గూడే నతిమోహముననూ. ॥ ఎక్క్లడీ 11 74 


చి. శృ. 18 3. 4పా, సామంతం 
ఈడేర వలచితే యేపని సేయగ రాదు 
యేడ నెనా యెగు సిగ్గు లెంచేరా భూమిని ॥ పల్రవి ॥ 
0 nn | డా 
వనిత చెప్పితే జాలు వారి దెనా నీ(దేవు | 
అనువుగా( గొండ మోవు మన్నా మో(చేవృ 
తనివోక బూ మెల్లా[ దవ్వు మన్నా! దవ్వేవు 
వొనర బహురూపాన నుండు మన్నా నుండేవు ' ॥ ఈడేర॥ 
ఇంతి చెప్పితే. జాలు. యెంత్రనా( గోంచెపడేవు 
అంతలో. బగర( జంపు మన్నా( జం పేవు 
చెంత నాసి తపములు నేయు మన్నా( జే నేవు 
కాంత దనపసులను( గావు మన్నా గా నేవు ॥ ఈడేర ॥ 
అతివ చూచి కల్ల లాడు మన్నా నాడేవు 
బతిమి( బారాడు మన్నా; బారాడేవు' 
పతి వె న కోసువానిపళ్లె (శ్రీవెంకటనాథ 
గతి మె కూ డుండు సున్నా, గాంగిట నుండేవు. ॥ ఈడేర u 75 


44 శ్రీ తాళ్లపాక చినతిరుమలాచార్యుల 


చి. శృ. 18 రే. 5 పా. కేదారగౌళ 

నేనె యనంగ నేల నీమనసూ నెరంగదా 
ఆన వెట్టి చెప్పే జుమ్మీ ఆసగింతు నీకు 

చిగిరించె కోపమున( జేణదై నవలపు 
తెగనట్టి తమకానం దీపాయరా. 
వొగరు6గాంకలచేత నుడికేటిదేహము 
సగము మొగ మోటాన( జల్ల నాయరా 

చిమ్మి రేంగె జగడాల6 జీంక "టెనమోహము 
దిమ్మరియెడమా (టల? దేటవా రెరా 
సమ్మతిగా నీ వొట్ల వనైంచనిపొందులు 
యెమ్మెల కోరికలచే నితవాయరా 

చెదరని రేసుల. జిన్న బోయె మోములు 
కదిసి మేను సోకితే. గళ రేంగెరా 


వెదకి నీవు నేనూ శ్రీవెంకటనాథ కూడ(గా 


మదిలోని మచ్చికలు పమక్క_ళించెరా. 
చి. శృ. 18. రే. 6 పా. శుద్దదేశి 
కొండవంటిదొరవు నీగుణ మేల విడిచేవు 
వుండరాదా నీ వుందేవొడికానను 
కడు(€ దగవు చెపే బ్చువు కట్టకానికలు వెట్టి 
అడీగితిమా నిన్ను నయ్యో నేండు 
బడీ బడి నీవు చెపే ప్ప పండితనాయానకు 
తొడి(బడ నెవ్వతై నా తుచ్చ మాడకుండునా 
వెట్టిసాకిరి చెప్పేవు విత్తూ దిమ్మిరి వేసి 
-నెట్టన( గరి గోరేమా నేడు నిన్నును 
బెట్టిమా(ట లాడి నీవు పిరిదూరి రాంగాను 
' గుట్టుచెడ నవ్వతై నా గోపగించకుండునా 


|| పల్లవి i 


౪ ఎన 4 


॥ నేనె un 


॥ నేనె ॥ 76 


1 పలవి ॥। 
న, 


1 కొండ 1 


nn కొండ ॥ 


శృంగార సంకీర్తనలు 45 
నీతులు చెప్ప వచ్చేవు నిను బెద్దతన మిచ్చి 
, ౧ 

' ఆతల నడిగితిమా అప్పటినిన్ను 
కాతరాన నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి 


ఘాత రతిలోపల నాకాలు దా(కకుండునా. ॥ కొండ ॥ 77 
చి. శృ. 144. 1 పా, దేసాళం 
ఒక్కరి నౌ నన నేల వొకరి గా దన నేల 
చెకు "| 0 న్‌ ళో 
చెక్కు 'నొక్కి, ప్రియములే చెప్పించుకో రాదా ॥ పల్లవి ॥. 


మేలురా నాతో నీవు మితిమీరి మాంటాదేవు 
బాలే నాతోడి వాదు కాపో నీవో . 
యేలరా సీపాలిటికి నిద్దరము సమమే 
మేల మాడి సారె సారె 'మెస్పించుకో రాదొ ॥ ఒక్కరి ॥ 
ఇప్పుడు నీవె వాసు బెక్కించుక వచ్చేవు 
అప్పటి నాతోడి సవ తొపో నీవో 
అప్పస మై యిద్దరము నాండ్ల మింతే నీక 
ముప్పిరి దేవరవలె. మొక్కించుకో రాదా 1 ఒక్కరి ॥ 
కన్నుల జంకెనలతో గరిసించి యడిగేవు 
అన్ని 'వొట్లకు గురి యాపో నీవో 
నన్ను నిజ్రై శ్రీవెంకటనాథు(డ సీవె కూడితి 
వెన్న(డూ నిద్దరి నిళ్టె యేలుకొన రాదా. ॥ ఒక్కరి ॥ 78 
శ్చ 14 రె. 2 పా. ముథారి  ఏకతౌళి 
తేట తెల్ల మిమా(టల( దెలియ నాడ( గదరా 
మాటి మాటి కింత యేల మర(గు లాడేవ =. ॥ పల్లవి i 
కన్నుల నవ్వుల నేల గయ్యాళించేవు | నేము | 
నిస్నువంటి వొరపులే నేరుతుమా 
సన్నలా చాయలా నేల సాధించేవు | వో; 
'వెన్ను(డా నే మింతేసి పెర వెలు(గుదుమా ॥ తేట ॥ 


48 ఢ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల 


తక్క_రిమా(టల జాణతన మాడేవు । నేము । 
చక్క_(గా నీవలె నంత చదివితిమా 
a [వ x 
మిక్కిలి వాండిగోళ్లు మీ(ద( జి మ్మైవు నేము | 
కక్క_సపుం జేంతలకు' కరంగ నేరుతుమా తేట; 
నిబ్బరపు( గా(గిటను నించే వేమిరా | ము? 
అబ్బురంపునిన్ను నొ గా దనం గలమా 
గబ్బి వై కూడితి (శ్రీవెంకటనాథు(డా । నేము; 
వొబ్బిడి నింత నేసితే వొద్దనంగ( గలమా, ॥ తేట | 7 
చి. శృ. 11ర.8పా . మాళవిగాళ 
పెలపుమా(టఏల చెలపిళరాయ.డా । నీకు! 
(1 (౧) C7 
జెల్లునయ్య యేమెన చెల్ల పిక రాయ(డా ॥ పలప్‌ ॥ 
గ వో ౧౧ ౧) 
-పీలరిమా(ట లా డేవు బద్దత నమా యిది 
పీలిచుంగుతోడి చెల పిక రాయ(డా 
గా 29) 
రాం దొంకించినవ్చుడ కళ లంజె నీ(క నేల 
చేలకొంగు వపేవు చెల పీళ రాయ(డా ॥ బెలప్పు ॥ 
థి గా గరా | యా 
యోతరల నాకు? బరి వింతటిదొరవు సీ 
పీతాంబరము చెల పిళి రాయ(6డా 
౧m గొ 
ఘాతల సీగోటు దాడి కరంగితి నిశ గే సీ 
చేతిలోని దాన నింతె చెల పిళ రాయ(డా ॥ బెలపు ॥ 
సు త స స! గా 
నెట్టన దేవరవంటి నీమేనిసామ్ము నాకు( 
వ 'పేవుగా చెల పిళ రాయండా 
(a) Mn mM 
గట్టిగా నన్ను శ్రీవెంకటనాయఘ(డ వె కూడి 
(oN (eye 
 చిటకాలు సేసేవు చెల సిళ రాయడా, 1 బెలపు॥ 80 
(us) ౮౧౧) 22) | aa) 
చి. శ్చ. 14 రే. 4పా. కన్నడబంగాళం 
'బాలయ్వండు నేసెటి పనులా 
నల వేయవచ్చీ నోయమ్మా ॥ పలవి ॥ 
గ్ర 


ళం గార సంకీ క నలు 


చన్నుల'పై ( జెయి చాంచీనే యివి 
చిన్నవాండ్ల చేంతలా 
కన్నులు గిరిపీ గామి a 
వున్నా( డిప్పుడు నోయమ్మా 

సస సీమోవిపె బిల్లు సోంకించీ 
పసివిడ్డలబాగులా 
కొసరుమా6ంటల గో రంటి విడె 

_ మొసంగీ నిస్పుడె కో(వోశయమ్మా 

నిండార। గా6గిట నించీనే యిని 

కొండుక బిడ్డలగుణములా 


వెండీ. బె (డి నిచ్చి శ్రీ వెంకటనాథు(డు 


వుం డుండి నను. గూడె నోయమ్మా. 
చి. శృ. 14 రే, ఈపా.  నాదరామక్రియ 
రారా చిన్నన్నా రా రోరి చిన్నవాడ 


రార ముదులా(డ రా రోరి బాలకృష్ట 
దీ హ్‌ 


కిందిచూపుల గిలిగించి ఆల 
మంద గొల్లి తల మరిగించి 


సందడి తలు జవరాండ్ల వూర । 


వింద వై నయట్టి చేడుకకా(డ 


కొదలుమా(టలనె గొణ(గుచు భూమి 
నుదతుల శీగులు చూరాడి 
చిదుగుచే(తలనె చెనకుచు .! ముద్దు( | 
బెదవిచవులు చూపిన క 


కలికితనముననె కర(గించి 1 కాచె। 
చెలుల కొ(గిటనె చెలంగి 
లలనామణి యైన లకిమమ్మ( 
-గలసుక శ్రీ'వెంకటనాథు( డైన 


Vol 10-౧9 


|? 


॥ బాలుడు ॥ : 


| చాలు(డు ॥ 


( బాలుడు ॥ 8! 


mr పల్లవి || 
॥ రోరొ ॥ 


“ll రొరా il 


48 శ్రీతాళ్ల పాక చినతిరువ లాచార్యుల 
చి. శృ. 14 ర. 6 పా, కాంటోదీ ' 
మచ్చిక(6 బందిలి వెళ్ళే మాయకా(డ 
_ కుచ్చితపు నేసపుల కుశీలికాండ 


Ch 


సలుకునయ మె కాని పన 
వలపులబేరాల వన్నె కా(డ 
చులక నవ్వులె కాని మూహా మెర(గ రాదు 
నిలువు రాజసముల నీటుకా(డ 

దవ్వులపొం దె కాని దగ్గరంగ నెడ లేదు. 
ఉవ్యనపుమదముల జాణకా(డ 
పువ్వ్షులవా ప్లై కొనీ' పొరపొచ్చము మానవు 
రవ్వలసరసముల రొయడికా(డ 

తమకపుంజూపె కాని తల(పు దెలియ నీవు 
అమరినరతులతో ఆసోదకా(డ 


దు నె సము 
pre 6) 


క్రమమున నన్ను (శ్రివెంకటనాథ సీవె కూడి 


(భమయించి తౌర వోరి పంతగా(డా, 


చి. శృ. 15 రే. 1 పా, లలిత. 

చాలా మేలుదిరా యోబాలాము ణిపుడు నీ 
పొలిట జిక్కెరా గోపాలక కృష్ణమ్మా 

పంకౌాజముఖి నీవంకా చూచి నప్పుడే 
ఫొంకాముగా వలచె యింకా నే మందురా 
సంశె లేక నీమీంయ నంకిత మైనపాట 

లంకించి పొడీ నీతో. లం కెల( గృష్టమ్మా 

పల్లాదమున నీవు మొల్లామి నందరిలో 


గ | 


మొల్లా పూబంతి వేయ జల్లూన( గర(గరా 


మెల్లాన (వాసి చూచీ(6 జలా(6గ నీ రూసమె 
(గి na) 


కల్లా గాదురా (శ్రీవల్లభ కృష్ణమ్మా 


| వలని | 
వ 


11 మచ్చి il 


I మచ్చి || 


॥ మచ్చి ॥ fg 


1 పలవి ॥ 
గా 


11 చాలా Ht 


_॥|.చాలా ॥ 


శృంగార సంక్రీ ర్రనలు శీర 


తటుకానా నీ వప్పుడు నటనాలా సరసాన = 
యిటు నటు గాంగిలించ నెట్లా( దా( జొక్కెరా 
విటరాయ(డవు శ్రీ వెంకటనాథ నీ కూటమి 
ష్‌ ఘటియించ వేడుక మిక్కు_ట మాయ( గృష్టమ్మా ॥ చాలా ॥ 84 
_చి.ళ్ళ్చ. 15 రే. 2 పా. చేసాళం 
ఎన్నండయ్యా నీ నేరువు లిప్పుడు గాక 
మున్నిటివొం బై నవారి ముందరనె కాక . ॥ పల్లవి ॥ 
వాడలోన నీమోమె వనితలు చూడ(గాను 
'యీడనె సెయవద్దా స్రీ యెమ్మెలు 
చేడె లెల్లా నీ మా(టలె చెవి యొగ్గి విన(గాను 
ఆడవద్దా నీకు దోచి న సల్లును ॥ ఎన్న ॥ 
'సతు లెల్లా మూ(క గట్టి సంగడి నిలుచుండంగా 
సతమై కరంగ వద్దా సారెకు సీవ్ప 
అతివలె చెయి ముట్టి అంటి సరస మాడంగ 
మతిలోన( జొక్కవద్దా మాముందర నీవు ॥ ఎన్న ॥ 
సందడిలో నింతు లెల్లా చన్నుల ని న్నారయఃగా 
కందువ లంట6గ వద్దా గబ్బి వై నీవు 
యింది శ్రీ వెంకటనాథ యేకతమై వృండ(గాను 
అందముగా నన్ను6 గూడి తవునయ్యా సీవు, ॥ ఎన్న ॥ 85 
చి. శృ. 15 రే. 8 పా. ఆహిరి 
అయ్యో దయ వలదా ఆ(టదానికి 
చయ్యాట మాడినాను సంగతి గావలదా .'  ॥పల్లవి॥ 
జీరల నీ మేను చూచి సిగ్గయ్య నా కైతే 
_ అరడినీ శె ట్రితవాయనో కొని 
కూరిమితో నాపెకు సీ కుందణమువంటి మేను 


యీరీతి( జేయగ జేతు. లెట్టాడెనో I అయ్యో 11 
2 " 


0 శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


గంటెన నీ మోవి చూచి కనికి(క?)ర మయ్యోని 
కంటకము సీ కెట్లా గాదో గాని 
గొంటరియాసె దానె చిగురువంటి స మోవి 
అంటి యింత సేసె నెంత అగ్గలికో కాని 1 అయ్యో ॥ 


కురులు నల(గిన నీ కొప్పు చూచి వెరగయ్యి 
శిరసు నీ కె ట్టోరిచెనో కాని 
గరిమ6.గూడితి (శ్రీవెంకటనాథ నను ని 


నిరతి గడపరాయ నిను మించ6 గలనా. ॥ అయ్యో ॥ 86 
చి. శృ. 15 రే. 4పా, హిందోళం 
పాలు దాగె. వెన్న దినె బానల పెరుగు జాతై. 
సోలి కాంగులనేతులు చూరలాడె నమ్మా ' 11 పల్లవి i 


చిన్నవాని ఆరడి సేసినట్లు వుండు. గాని' 

యెన్నెన్నిపోకిళ్ల బటొయ్యీ యాకృష్ణుండు 

కన్నెలు ముద్దాడం బోతే గంటి సేసి మోవు లెల్ల 

Po గానట్టున్నాండు దయ్యపువా(డమ్మా గ్గ పొలు ॥ 
తగినపసివిడని( దతిగొన్న ట్లుండు( గాని 

a ట్‌ 

యెగస'క్కే లెన్ని నేర్చె యీగోప్‌ందు(డు 

మగువ లెత్తుకొంపేను మరి గోళ్లువెట్టి తాన 

తగవులు చెప్పె గతలకారోయమ్మా ॥ పాలు | 


పలుదూరులు బాలునిపై6 జెప్పిన ట్టుండు. గాని. 
కలికివాండమ్మ (శ్రీ వెంకటనాథుండు 
చెలులు కా(గిలించితే సిగ్గు పీడ గూడి కూడి 
పలపించినాండు కక డోయమ్మా. ॥ పొలు ॥ 87 


మం అన నవా దన మా పనన లలన వాలాను యు ఏలా ఇ ఊటలు! OT SETS 


1, “ నెట్టు” (వాని “నట్టు” అని తిద్ది యున్నారు. 


శృంగార సంకీర నలు 
చి. శృ. 15 రే. 5 పా. పాడి 
అంతేపో నాతోడ నౌ గా దన(గ రాదు 
పంతమాడి గలిచితే బంట వయ్యేవా 
కానీ: లేరా పొడుప్పడుంగతలు వొడువు మని 
_ఆనవేట్టి న న్నేల అడ్డగించేవు 


ర్‌! 


1 పలవి ॥ 
వ. 


పూని నా కతలు నీకు బొందుగా( దెలియకుం"టే 


పొనిపట్టి నీవె నా బంట వయ్యేవా. 
చేలపటి(ట్టి) నాతోడ సరిజేసు లాడు మని 
బలిమి నా'కొం గేల పట్టి తీసేవు 
వొలిసి ని న్నిప్పుడె వోడించితే నాతోడ( 
బలుమా(ట లేల నాబంట వయ్యేవా 
నీవు దల(చిన సుద్ది నిక్కి నన్ను జెప్పు మని 
కావించి మండెమురాయ కా౭గిలించేవు 
(శ్రీ వెంకటనాథు(డవె చెలంగి నీ వనుచు నీ 
భావ మెరిగి కూడితి బంట వయ్యేవా. 
చి. శృ. 105 చే. 6పా. ముఖారి 
ఇది యేమె ఫీనిగుణ మెటునంటిదే 
వదలక నవ్వ నూరవదినెనా నేను. 


చక్కనివా( డై తేం దానె చల్లంగా నుండు గాక 
“యిక్కడ 'నవ్యరి (భమయించ వచ్చీనె 
వక్క_ణలమా(టలకు వలచి వెంట దిరుగ 
తక్కంరి రేపల్లె గొల్ల దొననా యేమి 


ఫాయప్పవా( డై శేను య సీవె యిష్టై 
కాయక మై యెన్వరిమై( గన్ను లార్బీనె 


॥ అంతే ॥ 


[1 అంతే [| 


rr అంతే ॥ 88 


nనoస ॥ 
గ్‌ా 


1 ఇది ॥ 


సోయగ మై తనమోము చూచి నట్టి మోహించి. 


పాయకుండ మేనవారిపడుచనా' నేను 


రావా ట్రావ కాలలో అని తెద్ద యున్న. 


॥ ఇది ॥ 


మ జనాల = చాను జయా న లాబాను. 


టీ 


ర్ర్‌ల్లి శ్రీతాళ్ల పాక చినతిరుమలాచార్యుల. 


నేరుపరి దా నైతె నెమ్మది నుండు( గాక 
శేరి శేరి యెవ్వరిపై ( గేలు చాంచీనె 
- చేర వచ్చి నెల్లూరి శ్రీవెంకటనాథు( డి"ప్టె' 
యీరీతినె స గూడె యిందిరినా నేను 1 ఇది ॥ 0! 


చి. శృ. 16 రే. 1పా. శ్రీరాగం 


నల "సీమి గంపం గమ్మ వచ్చునా యెంచదై న 
చెలులాల మాయిద్దరి చిత్తములే యెరు(గు ' పల్లవి | 


యెనయని కోపమున యేమైనా నంటిం గాక 
మనసులో మమతలు మానం గలనా 
ఘనమైన పొలయలుకలం గొసరితి( గాక 
అనం కాడ రనుణుని వితనాడ( గలనా 1 వల ॥ 


ఆలసించి రా(గానె అన్నియు, దిటి(ట్టి)తిం గాక 
'మేలుదాన వాని బాసి మించ. గలనా 
:ఆలరి య తీరుగ(6గ నమ్మరో దూరితి( గాక 
బొలకి నైన వొని( దాసి వుండ6 గలనా ".$। వల ॥ 


దగ్గరని కొ(తాళశాన తగు6 దగ దంటిం గాక 
యెగ్గు వట్టి వానితప్పు అంచ6 గలనా 
కగు లేక (శ్రీ వెంకటనాథుండె నన్ను 


తగ్గల మై కూడె వొనియండ వాయం గలనా. ' ॥nవల॥ 90 
'చి.ళ్ళ. 16 రే, 2 పా, వరాళి 
_ ఎటువంటి దొర వైతి వేమయ్య నీవు 
అటమటముల నీకు నాచార మేది న... i పల్ల వి | 


చానా. అలానా పాము యు యి కక బగా (సం తంల ఆజాను. 





uae Ll 


1 “మ” (పానీ కము గా తిద్ది యున్నారు, 
2 ఆ చేలో (వ్రాసినారు. . “నానేను” అని తిద్ది యున్నారు. జన్దేం తర్వాతి 
_. ఇశెండతరములు గుర్తింప పీటుకాలేదు.. చెరిపి 'వ్రానీనట్లు మా(శ్రము తెలియుచున్నది, 


శృంగార సంకీరనలు FE న 5 


ఇనక నా యడపమువెల(ది మో వానితివి 

అనువుగ నే. గంటి నద్దములోన 

తనియక నాకు ని తమ్ముల మీడ వచ్చేవు 

యెనసి వూడిగపుదానెంగిలి కోపుదునా ॥ ఎటు ॥ 
ముచ్చట నా కాళశాంజిముదిత( గాంగిలించితి 

వచ్చుగా నే రత్నపుగోడావలం గంటి 

యిచ్చకాన నామీ(ద ని బ్బ చెయి చేసేవు 

చెచ్చెర నేవకురాలిచెమట కోపుదునా En 
వొద్దనె నా కుంచదాని నొగిం దో(టలో( గూడంా 


'నిద్దపు గేళశారూ (కూ?)ళి, నీటిలో6 గంటి 
గద్దరివై నన్ను (శ్రీవెంకటనాథ కూడితివి 


అద్దో పరిచారకురాలంటుకు నోప్పదునా, [ఎటు ॥ 9! 
చి. శృ. 16 రే.8 పా, పాడి: 
సుసరాన మంచి దాయ నుదతులాల 
విసుగఠ పకి. దెస్తే వెద లేమి లేవే .. ॥ పల్లవి ॥ 


తమ్మితూండు లా నాఖ్రళమున' దగిన కస్తూరివుంట 
వుమ్మడినె మదను(డు వూద(గను 
కొమ్మ చనుజక్క_వలు గొబ్బున నసెగయ6గాను 
కమ్మి వతి(లి?) పె పయ్యద గలుగంగ నిల్చెనే || సుసరాన || 
మొగలిరే కొడిశంట ముదురుంగ్యప్రపులప్ప 
వెగటున మదనుడు వేయ(గను 
అగడై యింతి నడపుటంచలు, బెదరంగాను RI: 
వొగిం బాదప్పుపెండెము లోపికె నిలిపెనే ॥ సుసరాన ॥ 
చెఅకు(దూ(ట సింగిణి చెంగలువ మిట్టకోల . 
_ వెజవక మదను(డు వేయంగను 
పజచికురులతేంట్లు పొర(గా నడ్డ మై కొంత న 
ఎ... గజంగించి కూడ్తీ  శ్రీవెంకటనాథుం ౬ డా( పనే. ౪ సుసరాన ॥ 92, 


గ. ్రీకాళ్లపాక చినతిరుమలా చార్యుల 


చి, శృ. 16 రే. 4పా, శుద్ద దేశి 
కన్నెపడుచుతో నేమి గయ్యాళించేవు 
అన్నిటా మచ్చికై తె నిన్నాపె మించ నోపదా [| పల్లవి ॥ 
దివ్వెకు మానెవోనె పతిమ జూచి ముద్దరాలు 
యెవ్వతో వున్న దని యిదె కొంకీని 
నవ్వు లేమి నవ్వేవు నాలికాండ చెయివట్టి 
జవ్వని( దియ్యరాదా చలివాయను ॥ రన్నె॥ 
పొవీగి పాదాలు గుద్దే బొమ్మ? జూచి గోలమై 
అదెవ్వతో వున్న దని అండు కాచీని 
యిదేమి వేడుక చూచే వెమ్మెకాండ కొంగువట్టి 
కదియ( దియ్య(గ రాదా కళ రే(గను ॥రన్నె ॥ 
చేయంటి సురటి వీచే చేంళాళపు రూప్ప(ప్ప?) చూచి 
పాయని దెవ్వతో యని బాల లో(గీని 
కాయజకేలిని (శ్రీవెంకటనాథ కూడితివి 
ఆయెడ న న్నింద నిల్సి యతిమోదమునను, కన్నె ॥ 00 
చి. శృ. 16 రే, 5 పా. ఛై రవి 
- ఏంతనేరుపరివి ని న్నే మందమే 
పంత మాడె యాసె నింత [భ్రమయించె, జూడ'రే 11 పల్లవి / 
చలపొాదియా'సపె నా సంగడినె వుండంగాను 
వెలది రమణు. డొక్కవిధము నేనె 
అల చుక్కల సెంచవె యని దాని నేమరించి 
కళ్ల లంటి నను బిగి గా(గిలించెనే 1 ఎంత ॥ 
మొక్కళాన యాపె నాతో మొనసి సాటికిరాంగా 
చక్కనిరమణు( డొక్కజాడ నేనెనే 
అక్క_డ దా(గిలిముచ్చు లాడి దాని. గన్ను మూసి 
దక్కి. నామో వాని నాకు. దమ్ములము వె్టనే _1ఎంత॥ 


శృంగార సంకీర నలు శరీ. 


బట్ట గు త్తెై యాసె నేడు పాయక పద్ద ఏండంగా 
(bee 
యిెటె (శ్రీ వెంకటనాథు( డిటు సేసెనే 
ర్లు (శ 
గటిగా నాపె కన్నుల గ1పమునిండా( బెట్లి 
ద ట 
జట్టిగా నాతో. గూడి సమరతి సేనెనే. ॥ ఎంత ॥ 94 


చి. శృ. 16 రే. 8పా. _ నాదరామ్మక్రియ 


ఎత్తూ నొరా( గల దిటువంటిది వలపు 
య త్తరీ( గాకల వన్న(న్నె?యించుకా( దియ్యదు 11 పల్లవి 11. 


మచ్చికతోడుత( దూ6ంగు మంచపు దాసుమీ 6ద 


నిచ్చ నిండ జవ్వనపు నీవొక్క_చో 

నిచ్చలపు గుణముల నే నొక్క_చో నుండంగాను 

ఆచ్చముగా సరి. దూంచె నతను6డే యిప్పడు 11 ఎత్తూ it 
మించి చలువరాయనే మెచ్చుల వొరగంటి సై 

నించినట్టి వేడుకల నీదేహమ. 

దించని తమకపు నాదేహమూ( బెనంగంగా. 

పొంచి సరిగా గొరసె పూవిలుతు( డిపుడు ॥ ఎత్తూ ॥ 
కలసె పూబానుపు మొగ్గల గొప్పసళాకలు 

నిలువున శ్రీవెంకటనాథ నీరతికి 

కొలది మీరంగ నేం గూడిన సమరతికి 

వలె నని వనె(న్నె?) వెట్టి వలరాయః డిపుడు. ॥ ఎత్తూ॥ 05 


చి.శ్ళ.!7 రే. 1!పా. దేసాళం . 


ల్లో 


సిగ్గువడ నేమిటికి చెలువమె యిది నీకు 
యెగు లేదు యికె సింగారించుకొనవయ్యా ॥ పలఫి ॥ 
గి డు గూ 
కప్పరప్ప( బలుకుల కంటసరులు నీకు 
యిప్ప డిస్టై చెలి యంపి నిందవయాక్ర 
చపలప్ప సీమెడ చంద్రవంకలమీ.ంద 
కపురై వుండు నిశ్చ కట్టుకొనవయ్యా సిగ్గు ॥ 


్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


నెలకొన్న కసూరి నిగరపుం టోంగులు 
॥ ఆటలో 


కలికి నీకు గంపెం 7 కొనవయ్యా. 
' Ome 

యెలమిని మేదించినితరవాసన( గప్పె 

"సెలుచ వందురు యిస్లై సెటుకొనవయ్యా 1 సిసు ॥ 
. వ న గై 

క్రీ వరప్ప( బచ్చికుంకుముపూవుదండ ' లంపె 
శ్రీ చెంకటనా థ యుం&( జేకొనవయ్యా 
తోవల నీమె నంటిన తొలుతటి పస 'పెల్లా 


వేపేగ నిది గె పె వేసుకొనవయ్యా. il సిగ్గు 106 


య. ముఖారి 


దానిసాహసము మేలు తరవాత నీవు మేలు 

పూనిన యారడికి ని న్నాడి గట్టంచినది 11 పల్ల వి tl 
రవ్వగా మే నల్లా జీరలుగా( జేయించుక 

మవ్వపు నాయెదుట సీవు మలసేవు, 

నవ్వుల కై నాను నామాంట మీరనినిన్ను 

ము నిన్ను నింతగా( జేసినది 1 దాని ॥ 

చిగురు సీమోవి యెల్లా చిల్లులుగా జేయించుక 

వెగటుగా నాయెదుట విజ్జపీ(గేవు 

తగవుల కై గా క! (జవదా(టని?) నిన్ను( దెచ్చి 

జగ సీపె pre నేసి చలి వాసిను ॥ దౌని॥ 


(లల 


చేవ చేర సీతురుము చిక్కు_వడ( జేయించుక 


(శ్రీవెంకటనాథ కడు. జెల(గేవు 
యేవేళ నన్నువ బాయక యెనసి వుండితి నిన్ను 
యీ వేళ జెనకుచు యెమ్మెలు సేసినది. ' ॥దాని॥ 07 


చి. శృ. 17 3.9 పా, _ సాళంగనాట 


జొనయ్యా మే లెరి(గిన ఆణికా(డవు 
తానక మైన నీ దొరతన మెల్లాం గంటిమి' ॥సల్లవి॥ 


ఛి. 


శృంగార సంకీ ర నలు Fr ఫ్‌? 


జక్కొ_(దన మెర(గనిజాణవా సీ వేమైనా 
తక్క_రి వె గుజుదొని6€ దగిలితివి 
2 జ 
యెక్కువగా నాముందర యెవ్వరినో యెంచ (గాను 
చక్క_(గా నామదిలోన చల్ల( గాక వుండునా ॥ కూన ॥ 


కన్నెపాయ మెర(గని ఘనుండవా నీవేమి 


పిన్న వై "రేవతి దేవి( బెండ్లాడితివి 

యెన్ని కె నాముందర సియింతులజవ్వన మెంచె(చి?) 

తన్నిటా నామదిలోన నానందించ కుందునా ॥ బాన ॥ 
యిటై వినయము సీ వెరంగవా నీ రొమ్ము 

'మేట్టినయింతికె కడు మేలువాండవు 

'చిట్టకము లెంచేటి (శ్రీవెంకటనాథ నన్ను 


గటి(ట్టిగా. గూడితివి నేం గరంగక వుంమనా.ఖ జొన ॥ 98 
క. పా; సామంతం 
ఇచ్చకమె సేసే వేరా నీవు 

యెచ్చోటి చనవరి వేరా నీవు ॥ పల్లవి ॥| 


మన్నించి నన్ను నిమై మరందల రమ్మ నేవు 
యెన్నటి మేనవాండ వేరా సీవు 
వెన్ను(డ నన్ను నిపె విడెము దె మ్మనేవు Ns 
యెన్ని దాయ బెట్టితివి యేరా సవ ॥ అచ్చ ॥ 


'మెప్పించి నాతోడ శు లాడేవు 
యొప్పటి న స్తకాండ వేరా స్‌ 
దుస్పటికొంగు నా EX దొడి(బడ( గ "ప్పేవు 
యిప్బు డెన్నటిపొందు యీరా నీవు _ 48 ఇచ్చ 1 


కొనిరా నను నిష్టె కొంగిలించుకొనేవు.. 
యేనాోటి చుట్టమవు యేరా నీవు 
కానిపించి నన్ను శ్రీ వెంకటనాథ కూడితివి 
యీసెలవున నేలితి వేరా నీవూ. ఇచ్చు! 99 


ప దనన. గాల = కాదన నరా క అనన కా నా చు క నాలా. 
నై ap 





న. 


1, "స థాని! కొట్టి గటి” గొ తిసి యున్నాడు, 


స్‌8ి శ్రీకాళ్ల పాక చినతిరుమలాచామష్యల 


చి. శృ. 17రే.5పా. వర్మతాళం - బౌళి 

ఇంక నేలా నాతోడ యింత సేయ 4 

అం'కెకాండ వౌర శేషా(దినాథా i పల్లవి Mn 
చల్ల లమ్మేవారి కేల చందనము 

చెల్లు నీవె పూసుకోరా చిన్నవాడ 

కల్లరి వె.నాతో నేల గయ్యాళించ 

మల్త్లాడ నీ వదిననో మర(దలనో 1 ఇంక్‌ ॥ 
జట్టిగా గొల్లెతల కేల చం[దగావి 
గట్టి గాంగా సీవె దట్టి గట్టుకోరా 

గట్టువాయతనమున( గదిసి నన్ను 

పస్రైవు నీ చుట్టమనో పక్క_మనో 1 ఇంక | 
మందలోనివారి కేల మల్తెలు 

ముందు నీవె కొప్పులోన ముడుచుకోరా 

అంది (శ్రీవెంకటనాథ అవురా నన్ను 


అందముగా( గూడితివ్‌ ఆల నటరా. 1 ఇంక ॥ 100 
చి. శృ. 17 రే. 6 పా. బొళిరామ( క్రియ 
గుజ్జన (గూడు వండెనె కోమలి నేడు 
_గొజువెన్నెలబాయిట. గొమ్మలు( దాను ॥పలని॥ 
జ్‌ ర 


గోమున సేవంతిపువ్వు గురుగులలోపల 
యేమరక పూందేనె నెసరు వెట్టి 
(ఫేమతో. బచ్చక్మప్రపుబియ్యము కొద్దికి( బోసి 
దోమటిగా మంచి పూవు6ందో(టవెంట వాలెను న గుజ్జన 11 
మచ్చిక 6 బన్నీటను మారెసరుగా( బోసి . 
కచ్చుపెట్టి మన్లైమొగ్గం గలయ బెట్టి =. 
మెచ్చుల మరువమున మించినట్టి పొం గణంచి 
ముచ్చట? బచ్చాకున మూకుడు మూసి _॥ గుజ్జన 1 


శృంగార సంకీరనలు కీ 


చెలగి వట్టి వే జివిలికెను వాొరిచి 

కుబభికి క నే కూరలు వండి 

కలికి చుట్టపు (శ్రీవెంకటనాథురతి( గూడె 

వలయ నాతనికి విందు వెట్టనూ. 1 గుజ్జన 11101 

చి. ళ్ళ. 18 రే. ! పా. రామక్రియ - అటతాళం 

తల6పు( దల6పు లెస్స తగు లాయను 

కలకంటి యిందుక నిక్కము వలచెనయ్యా | పల్లవి | 
యేనుగ'పె ఏ రాంగా యింతి పయ్యద జొర(గ 

పూని మిదెమీంద నుండి పొసగ జూచె 

ఆని కరికుంభములు అంకుశాన నీ వూందిన 

కానుక సీ చేతలకు గడు వలఎనయ్యా ॥ తల(ప్పు ॥ 
నకు గుజ్జము( దోల(గ నెలత చిక్కు దీయుచు 

తావుల మేడపైనుండి తప్పక చూచె 

కావించి నీ సమకట్ల లో నల్ల జల్లి 

దూవిన నేరుప్పల కెదురు వలచెనయ్యా | తలంపు ॥ 
తేరుపై స వెక్కి. రాయగా తెజన మై పులకించి 

చేరువ వుప్పరిగెపై( జెం6గి చూచె 

గారవించి వచ్చి శ్రీవెంకటనాశ నీవు గూడ 


తారుకాణ చేత లకు దగ వలచెనయ్యా. 1 తలంప్పు॥ 102 
చి. శృ. 18 రే. 2 పా. బౌళి 
అటువంటివారికి నీ వస్పుడే వలతువు 
అటు నిటు నిన్ను( ay లార్బ్చీనా యేమి It సల్ల వి tl 


'గుట్టున మొగలిరేకు కొమ్మ పయ్యద'పై వేయం. 
“బుట్టచెండు వుచ్చుకొని ఫొరలి(తి వేసె 
అష్టె సీ చేంతకుం జేంత ఆపె సేనె నావలెనె 
దట్టించక సీ-పై దయ దల(చీనా యేమి 4అటు॥. 


80 (శ్రీతాళ్లపాక చినతిరుమలాచార్యుల 


మెత్తని తామెరపువ్వు వెలుంతపై నీవు వేయ 
వొత్తుగా. బాదపుటందె. బొలింతి వేసే. 
మత్తిలి యాపె మారుకు మారు సేసె నావలెనె 
బత్తి నేసి ని న్నూరకె పాటించీనా యేమి ॥ అటు ॥| 
యించుక దగ్గరి నీ వేకతము చెప్ప వోతే . 
లంచముగా నీకు( దమ్ము లము వెక్టైను 
నించి శ్రీవెంకటనాథ నిన్ను6 గూడె నావలెనె. 


మంచితనమున( గూడి మన్నించీనా యేమి.  ॥ అటు ॥ 10 
చి. శృ. [0 చే, $పా.. . సామంతం' 
మందుల మాయల? బోదె మంచివలపు 
బొందితో బతికొంగిట భోగింపించు. గాని ॥ పల్లవి । 


కౌరుచిచ్చయునా( దొబుకరివానచే నారు 

ఆరదు పన్నీటిజడి నంగతాపమూ 

ఆరడై. సీటిచత ననల మారకుండునా 

సొరెం జెలి కోరిక వెచ్చలు రేయచెం గాక... 1 మందుల ॥ 
జడివానై. నా వెలుచు సంగడి చలికాలాన 

మెడయదు చలువల నింతి చెమట 

నిడివి. బుప్బొడి చల్ల సీరు దియ్యకుండునా 

కడు జెలియ మనసు కర(గించీం గాకా 1 మందుల ॥ 
వేవేగ నాయిటివోతె విసరదు బెట్టుగాలి 
పోవు నిట్టూర్చులు పతిం ద్‌ గాందినా నీవె 

(శ్రీవెంకటనాథు6 గూడి చెల్లున శు వ్పృసురన 

భావజకేలితలోపలి పరిణత గాకా. ॥ మందుల ॥ 104 

చి. శృ. 18 రే. 4పా. వరాళి : 

వెఅపించితిగా వోయి వేదుకకొ(డ మ. 
_ “తిఅవ సీ మాట విని దిందుపడె€ గాని a పల్లవి ॥ 


శృంగార సంకీర్తనల్లు గ్ర. 


పొలింతి నీమాము చూచి పున్నమచందురు. డని 
వెల వెల చారి చాలా వెరచనయ్యా 
వలచి నీతామెరలవంటి కన్నుల. జూడంగా 
కల6క దేరి మరి కనువిచ్చి చూచెను 1 వెజ(॥, 
కొమ్మ సీకురులు చూచి గుంపుందుమ్మిద లనుచు | 
వుమ్మలూర మదిలోన నులికెనయ్యా. 
పమ్మిన పీలిపించపుపాగ చూచి నీ వనుచు 
దిమ్ము విడిచి వొయ్యనె తెప్పిరిలె నిపుడు  ,. 4 వెజు॥ 
నల్ల (గలువ చేంబట్టి నయముతో నీవు రాగా 
పల్లదపు మరు( డని భామ లో(గెను 
వెల్ల విరై. కాంగిట (శ్రీవెంకటనాథ యింతిని 


చల్ల (గా నీవు గూడ6గ సమరతి 'నేనెను. 1 aden 100 
చి, శృ. 18 రే.రీ పొ కేదారగౌళ 
. నిండుదొర వొదు నీగుణము మేలు నిన్ను నమ్మవలెంవో 
. పండినమామిడి పై చిలుకవఠె పచ్చి దేర నేల తిరిగేవయ్యా | పల్లవి It 


వనిత కొండంత వలప్పతో నీ వరుసకు గాచుకుండ(గా 

చిసుకు( జీ(కటి పొద్దున సీ వేడ చెలితో నవ్వేవయ్యా 

మనసార నీవె నిప్పువంటిబాస మగువకు నిచ్చి వచ్చితి 

అనుగు నామనికోవిలవలె నాడా నీదా నేల తిరిగవయ్యా ॥నిండు॥ 


యింతి సముదమువంటి తదముకాన యెదు రెదురె చూడగా 
యింతలో. గా(దారి మాందారి పొద్దున నెవ్వతే( జూచేవయ్యా. 
. వంతదీర( దాంచు(దామువంటి దేవరమీ(ద నాన వెట్టకి 

వంతుకు నీ పిప్టె జుంటియీ(గవలె వాడ వాడ నేల తిరిగేవయ్యా ॥నిగిడు॥ 


చెలి చుక్క లన్ని కోరికలతోడ చి తము న కిచ్చు కుండ6గా 

పొలసి ముచ్చిమి పొడ్డున నెడపూంటోండిం దిలిచేవయ్యా. 

కలికి శ్రవెంకటనాథ నీవె గారవించి సతి. గూడితి 

కొల(కుల నీ(దేరాయంచవలె కోడెకా(డ యేల తిరిగేవయ్యా.॥నిండు॥ 10€ 


41 (శ్రీతాళ్లపాక చినళతిరుమలాచాయ్యల 


ఇల టింటి యింతుల. నెల్లూ యెలయించి వచ్చెనే | వాడు! 
దింటవొ6౬డు కవి(రి?) రెచే.తలకృష్ణు (డు ! 


నంటునను గశ్రీవెంకటనాకు(డై. నస్ను+ గూడెనే | వాని * 
వొంటి. బాయలే నావద్ద సుంచరమ్ము చెలులు. ॥ చల్లని nw 110 


చి.శ్చ. 1) రే.4పా. పొడి 

బాలు డటవే సా దటవే ఏండు పల్ల దీ(శు గాక 

కోలుముం దె తనమా(టలే గెలువ గొబ్బనం దగవు చెప్పీనమ్లా 
పసుల బేయల( గూరిచీన మ్మా పాలు నేయి నారగించీనమ్మా 
పసి సిబెడ్డ ( డంటా నెట్టు నమ్మవచ్చు బాలకృష్ణరాయని 

కొసర్‌ కన్నులు గి;టీనమ్మా కొంగువ ట్రొయ్యనె తీసీనమ్మా 

యిసుమంతలో నె కన్ను మొర6గించి యిన్లిల్లు దప్పక తిరిగీనమ్తా 

సీరాటి రేవుల( బొంచీనమ్మా నిక్కి నిక్కి తానె చూవీనమ్మా 

వేరురేక యెట్టు య. గో విందకృష్ణరాయని 

ఆరడిరో నొడిదొడికీ నమ్మా ఆనలువెట్టుచు! బోనిండమ్మా 

పగ్షిడి మాయల నిందరిని( దాసు వెంట వెంట నేల తిప్పీనమ్మూ 


నొంటినె కా(గిట నించీనమ్మా వొయ్యనె కళలు రేచీనమ్మా ' 


నంటున మమ్మెల్ల (గూదెే శ్రీవెంకటనాథ కృష్ణరాయండు 
జింటవలపులు చలీ నమ్మా చలమున దక్క(గొనె నోయమ్మా 


బంటుగా నేలి అందరి మన్నించి పరిణామమున నున్నాండమ్మా. 


చి. కృ. 19 రే.కపా. శ్రీరాగం. 


nపల పి॥॥ 
na) 


1బాలు(1 


గాలు 


pp 
శ J 


గాం 


తానమెరయాఃటది యును భువిలో దప్పుల( దొరల(గ౬ గలదా. 
కామించిన తన కులప్పురుషుని కరముల నలమిన( గాకా పల్లవి॥ 


ఇందుకళామోళికి నతనుని కేకాలము శ రము గాడా 
కందువతో( బున్నమగా (గా తు గడచే.. 


ఘుంధరనెయెన వెటిశరముల ముంబారముగడవంగ వసమా . 
అందముగా, నడుములయమ్ములు అసి “బోయ గాకా ॥తామెర॥ 


శృంగార సంకీరనలు 


గేర్‌ 


కమలోత్న త్తికి హిమరుతువుకుళ గలకాలము వైరము గాదా 


_ అమలాంబరమును.౬.గూడలగ నాపద 'గడచే 


అమరంగా( జక్రము( బొపిన ఆదియును( గడవ(గ వశమా 


క్రమమున హంసాగమమున( గడతేరె( గాకా 


॥ తామెర ॥ 


సీలాంబుదశిఖకును గాలికి నిక్కముగా వైరము గాదా 

మేలిమి మీదకి. యోగము సపేర్మినీబాదలు గడచే 

తోలించిన నదియ అపూర్వం చై నను( గడవ(గ వశమా. 
తాలిమి శీవెంకబనాథు(డు తా( గూడ6గ (బతి కెంగాకా. ॥తామెర॥ 


చీ శ్చ. 


19 రే.6పా.  సాళంగనాట 


జాజరవలపు డొణండే 


వోజ దప్ప!(డుగా నోయమ్మా 


వూని పిలువ(గ నొల్లక ఫోయిన 
_ మేనవాండ ననీ మేలే 


పట్టి 


లు 


మానలేక పోయి మ్మూవస్తి నని 
ఆన వెటీ( జవు లవనపే 


పెన(గయగం బరాకు సేసిన 
చుట్టమ ననీ( జూడరే 

నెట్టన నాటికి నేడు వస్తి నని 
దిట్టమా(ట లాడీ. దెలినెనా 


చెయివట్రినా( జేరరాకుంకే నా 


చి. శ్చ. 


(పియు( డనీ (బేమతో 
కయికొని [శ్రీవెంకనాథు( డి" 
పయి పయి నన్ను( బాలించెనే. 


20 శే. ! పా. పాడి 


'చేళావేళలు లేవా వినోదములఏ నాను 


1 


యీలా తమకించి వస్తే యిది సీ వెజ(లగవా 
“వి” (వాని “లి” గా తిద్ది యున్నారు, 
14 





(1 పలవి॥ 
గా 

1 జాజర ॥ 
॥ జొబర ॥ 


1 జాజర ॥ 1138 


ఖ॥ పల్లవి ౪ 





(8 శ్రీతాళ్ల పాక ఛిసతిరుమలాచార్యుల 
' అయ్యో సాశె:నన్ను నలయించే వేరా 
వొయ్యారపువాండ యింత కోప్పదునా 
చయ్యాటాన జాజిమొగసాన( బ'స్టే వేరా " 
నెయ్యపు నాతల( పిది స్‌ వేజ(గవా ॥ వేళా౪. 
యికె( జై? మాటిమాటికి యేంచే విదేమిరా. 
పట్టిన నీ చలాన నే( బడంగలనా 
వుట్టిపడి చిగురాకు పుక్క_(బెప్టేవేరా. 
నెట్టన నా వల పిది సీ వెజుంగవా 4 వేళా।। 
'చాలా( దరితీపుల సటలు సేసే వేరా. 
బాలకి నింతే నిన్ను. బాయ గలనా 
మేలిమి దామెరలో( దుమ్మిద గూడినటు నన్ను 
యేలి (శ్రీ వెంకటనాథ యిది సీ వెఅ(గవా. 1 వేళా! [14 


చి. శృ. 20 రే.2 పా, శంకరాభరణం 


ఒగ్గాలివాండు గె. వోయమ్మా . 
సిగ్గున నా కగపడే చిలుక గందమునా : i పల్లవి 11 
_తలయకొంపే( జాలు తొ నాడ కేగునమ్మా 
వొలసి కమ్మ గట్టు పాపురమువలే 
_ నెలంత మది, దారితే 'నిదురే కానండమ్మా 
చలపొాదిరా తిరి (గటి జక్క వచందమునా 
ముదిత యెలు(గు వింటే మొక్క_లాన' వోలునమ్మా | 
జెదరని పెంపుడు( బికిలివలే 
సుదతి వుండిన యింటిచుట్టూ( దిరుగునమ్మా 
చెదరని మతితోడ జీనువవలెను . ఒగ్గాలి ॥ 
'' గీమున నో యని యం గొబ్బున నోయను నమ్మా 
కోమలపు వసంతప్ప కోవిలరీతి . 
కామించి మమ్మును (శ్రీవెంకటనాథు(డు. గూడె. వ. 
.. రామలలో! బాయలేని రాయంచవలెను * 4 ఒగ్గాలి ॥ Il 
టా బీ” ల మర్య కొద్దిస్థలమును వదలి యున్నారు, * తిగిగిటి” యుండటోలు. 


1 ఒగాటి 
En 


శృంగార సంకీర్తనలు 1 


స. శృ. 20 రే. 8 పా, ముఖారి 
ఉపదేశ మిచ్చెంగా వువిన మా.కెల్లాను. 
మిప్పడు నీ మన సాపె యెట్లా శెరటనో న పల్లవి i 
కలికి నిన్నును దాదడకమలానం బూజించె 
నెలవై చేపర వని నేము ముక్కగా 
పులివచ్చి నప్తులతో వున్నాండ వందుకు నీవు. 
ae సు సీ ముగ సాపు యెటులా నెరింగోే ' 1 ఉపడేశ ॥. 
తరుణి నీకు పృక్కిటితమ్ములాన విందు వెప. 
మ నన్ను దొడ్డ సేయంగా . 
సరీ నాన కర్‌ బప పసు కున్నా(డవు 
యర పము నొప యెటులా సరింగెనో 4 ఉపదేశ ॥ 
'మగువ నిన్ను బూతుమా(టం ) గొనియాషె 
నిగిడి యేలికె వని నేము గొల్వ(గా 
నగుతా శ్రీవెంకటనాథ మమ్ము. గూడితివి 
యెగువ నీ మన సాపె యెటులా నెరింగెనో | ఉపదేశ ॥ 116 
చి: శృ. 20 రే. 4 పా. మాళవిగౌళ 
గాలికూటి శే పేరిగట్టుమీ (దటివా(డ 
నేలసోద్యము పే బరినెల(త యె నిన్ను మెచ్చె. 11 పల్లవి 11 
తెలిమొయిలు పేరిటి తిలకము వెట్టి 
వెలయ బై రెడిపేరి విరులు ముడిచి 
బలిమి మరుని'పేరిపండు చే. బట్ట 
1 జలజము శే క రిటిసతి నిన్ను ( జూచె HO n 


1" “జలజము ఫీరిటి సతినిన్నుంజూచె (ల! గాము” ఆని కొంతస్థలము వదలి 
చెక్కియున్నారు, కొంతస్థలము వదలి యుండుట క తన్ను యతి తన్పియుండుటచేతను 
"గక" అని ఆకతరమును వేసతిని, 


68 శ్రీతాళ్లపాక చివతిరుమలాచార్యుల 
(రేఇగాముపేరిటి రెంటెిము గట్టి 
భోగిపేరితీగాకు పొసగ జుట్టుచును 
బాగుగా జుక్క పేరి యాభరణాలు పెట్టి 
నాగము పసేరిటి నాతి నిన్ను. బిలిచె ॥ గాలి 11 
సురపతిసపేరిట్టి(టిఇొసరులు ధరించి 
శిరుల నౌనిపేరి జీవము! బట్టి 
పొరి సీటిపేరిపొన్నున (శ్రీవెంకటనాథ 


విరిమీ(దిబిడ్డపేరి వెలంది నిన్ను. గూడె. ॥ గాలి 112 
చి.శ్శ్ళ. 20 రే.5పా. . రామక్రియ. 
చెప్పకురే వానిసుద్ది చెలులాల 
వొప్పులు "సేసిన తనవోజలు మానీనా ' (1 పల్ల పి 


తా నేవూరు నే నేవూరు తల మనవే చాలు 
'మానరాని వావు లేల మాకు! జెప్పీని 
మోనాన నూరకుండరే మొన్నటివా(డు గా(డా 
వూని గరివడ్డగింజ వుడుక (6 బొయ్యోనా ॥ చెప్పు) 
యెక్క_డి కెక్కడిపొందు లేలా మొక్కులు మొక్కి 
దక్కి-నట్టి దాస లెల్ల దలపించీని 
తక్కరించె నిన్నటి తగవరి తానె కొ(డా 
మక్కు_వై నౌ చిలుక మానీనా గుణము 4 చెప్ప? 
యెంత కెంత మందెమేళ మి్టై సంగడి నుండి 
కాంతుండు న న్నేమిటికి( గా౭గిలించీ నె. 
వింత లేక నన్నును (శ్రీవెంకటనాథుండు గూడె 
యెంత నేసినా( జక్కె_ర యేల తీపు మానును.. ॥ చెప్ప n 110 


శృంగార సంకీర్తనలు 


చళ్ళ 20 రే. 6పా. సాళంగనాట 


ఆందు కేమి దోసమా అయితే నేమి. 
కందు వై లోకములోనం గలదే కాదా 
పలచి యిందిరాదేవి వన్నెలు జిక్క_(దనాలు 
ల(పులో నేపొద్దూం దలపోయ/(గా 
సలిగెతోడుత నాపె సారూప్య 'మందినట్టు 


నలు వై గోవిందుండే నారాయణి యాయను 


బోలకి యె లకిమమ్మ పె ప శిగువడంగా 
చా ఒం చుం గట. , 

తేలించి యాపె మనసు తెలియ బూని 

చాలా వేడుక నాకే సకియె యుండినటు 


అలికి. గా భువనమోహనరూప యాయను 


యెడయ కింతులలో మే లెల్లా( దెలియ బూని 
కడగి యా(డురూపము లి కొని చూచి 
బడినె తనకు నెందూ. బతిలేనివాండు గాన 
' కడ గోవిందు౯డే (శ్రీ వెంకటనాథు( డాయను. 





1 పలవి॥ 
స్క: 


॥ అందు ॥ 


1 అందు it 


5 లందు ॥ 119 


సంకీర్తన 
అంత మనసరి వని 
అంతేపో నాతోడ 
అందు కేమి దోసమా, 
అటువంటివారికి 
అన్నిటా సదిద్దుబడె 
అయ్యో దయ వలదా 
అవునె లెస్సతగవు. 
ఆంటదాన6ం గనక 
ఆత? దేమి దవ్వుగా(డు 
ఆతనినె దూర ర్మ 
ఆపె యెరు(గును నీ 
ఇంక నేలా నాతోడ 
ఇంచుక యస మిచ్చితే 
ఇంతలో సందుకొనే 
ఇంతిచక్క_ (దన 
ఇంతేసి పారుప త్తే 
_ ఇచ్చకమె నిసా 
ఇది సీకె సమ్మతైె తె. 
ఇచి యేమె వీనిగుణ 


న్నాళ నీవుగోవో 
ఇన్నాళ్ల నీవు 


సూచిక్‌ ౧ 


సంకీర్తన అకారాది సూచిక, 


రాగము సంకీర్తన సంజ్య, 
పొడి 60. 
పాడి 08. 
సొళంగనాట 110 
టౌళి (ప. 
, శంకరాభరణం HY 
. ఆహిరి Rf 
సామంతం. (| 
సామంతం గ్ర 
పాడి... 4 
పొడి , అ 
వరాళి. 4 
బౌళి_ వర్మ తాళం i 
మాళవిగౌళ  ..... (1 
ఆహిరి | 
(శ్రీరాగం 
పొడి 
సామంతం | 
శంకరాభరణం 
ముఖారి 
శామంతం 


7 

౪ సంక్రీ రన 
ఇన్నాగ్గో దా యేడ్‌ . 
ఇన్నియు * నేమి సేయున 
ఇరుమొనసూది వని 
ఈడేర వలచితే 
ఉపదేశ మిచ్చెంగా. 
..ఎంచి మీచుట్టరీకము 
ఎంత నేరుపరివి 
౧౦౩ సేసినాను 
న ఎందరి దూరె యెన్యరి 
నేదదు కెందుకు గడించీ 
ఎక్కడి పరాకుసనో. 
ఫటువంటి దొర చెతి 
ఎటుచంటివా (డె 
ఎట్రకేల కిడేలరా 
ఎతూ నొరా గలది 
ఎన్న (డయా స 
ఎ(టి కక నాకు 
ఏమి మందు గది 


ఏలరా కృష్తుండా 
ణ్‌ 


ఒక్కరి నా నన నేం. 


ఒగాలివా(డు గది 
ఒదస్సా 6 జలము నేసే 
బానయా మే లెరి(గిన 
కన్నెపడుచుతో నేమి 
కలితె సానతీవయ్యా 


౨. భి రవి 
ae 


ల పొడి 


గే. 


రాగము _ సంకీర్తన సంఖ, 
నాదరామక్రియ.. '.... 100. 
ముఫారి 12 
రాంటోటె 
సామంతం tase ఉర్‌ 
ముఖారి: .. wee HI 
శంకరాభరణం ష్య నస్‌ 4 
లి! 
వాడి HD 
కేడారగౌళ 48 
ఆహిరి 89 
.. , ముఖారి wer 1. 
వరా al. 
'హిజ్జిజి Ih 
. వరాళి dd 
నాదరామక్రియ ' 95 
'దేసాళం 85 
శంకరాభరణం (66 
'దేసాళం | 00 
, I 
| దేస్తాళం 18 
శంగరాభరణం 115 
సాళంగనొట 98 
శుదదేశి 93 
చేసాళం "52. 


సంకీశ్రవ 
కాంతాళిం చాడినమా(ట 
కాంతు(డు మరునియాజ్ఞ 
_ కొదని వేగిరించితే 
కొండవంటిదొరవు 
గాలికూటి పేరిగట్టుమీ(న 
గుజ్జనగూడు వండెసె 
చల్లని చూపులవాని 
చాలా మేలుదిరా 
' చాలు జొలునే 
చాలు నాతో నింతేసి 
చాలు లేరె మీ రేల 
చిత్తమె చిమ్మి రేగితే 
చుల్లర వెట్టు. జేళతల 
దెప్పకురే వానిసుద్ది 
చెప్పరె మీరైనా 
చెల్లె నీవు సెసినట్టి 
టొజరవలపుజాణ(డే 
ఠగవో బలిమో 
తగు నీకు నాకును 
తనువే యిక్కడ గాని 
భమకపడ నేటికి: 
తలపు దల(పు 
తొ మెరయా౭టదియును 
తియ్యనిమా6టల 
'శేటవ లందరు గూడి 


రాగము 


రామ క్రియ 


...._ దేసాళం 


పాడి - అట 


ల. శుద్దదేశి 
' వమూళవిగొళ 


బౌళిరామ[క్రియ 
దేవగాంధారి 
లలిత 
శంకరాభరణం 
కేదారగొళ. 
'దేసాళం 

టొళి. 


.... 'మలహారి 


రామ్మకియ 


ae 


తెలుంగుంగాందోది .... 


. శంకరాభరణం 


సాళంగనాట 
సొళంగనాట 
శంకరాభరణం . 
ఛి రవి 


వ. ముఖారి 


రామ క్రియ-అట 
(శ్రీరాగం 
మాకవిగౌళ 


సంకీర్తన సంఖ్య. 


U 


68 
రీ 


"77 
[117 
10! 
110 
64 
| 
14 


|. 


6 


[10 
ర్‌ి 
28 
[10 
80 


wil 


ర్‌. 


82 


.. 1092 


12 
24 
16 


73 
| సంకీర్తన 
తెంిసినమా౭6ట 
తేట తెల్ల మిమా(టల 
దానిసాహసము మేలు 
దొరవు ని న్నౌ(గా దని. 
. నన్ను నే6 బొగడుకొన్నా 
నొ కన్నిచేంత తెల 
er} 
నారితనా లేటికోయి 
.సిండుదొర చొదు 
“పీగుణా లేల మానీని 
న్‌ 'వెక్కుడో ఆపె 
సీ చేమి సేతు వాసె 
సీ చేల వత్తు ఇయ్య 
నేడు గెై6త లెలా 
na) 
చెనె యన(గ చేల 
పడ(63 “యాస నె 
పాలు గాగ వెన్న దినె 
'పించెపుతలజడల 
బాలు డటవే సా దటవే 
బాలుండు సేనెటి 
బెల్ల పుమా (టల చెల్ల పిళ్ల 
మంచితనము ల దెట్టు 
మందుల మాయల. దోడె 
మచ్చిక? బందిలి వె ప్లే 
ల 
మాటకు మాటి యాడి 
15 


రాగము 


వరాళి 


... ముఖారి ఏక 


ముఖారి 


... సొళంగనాట , 
. ఆహిరి. 
శంకరాభరణం 
. కొంటోది 


కేదారగౌళ 
వరాళి 
మాళవిగౌళ 
బశ 
హొజ్లిజి 
వరాళి. 
దేసాళం 
కేదారగౌళ 
కేదారగౌళ 
హిందోళం 
రామ,కియ 
పాడి 
కొన్న డబంగాళం 
మాళవిగౌళ 
మాళవిగొళ 


... సామంతం 


కాందోది 


. వరాళి 


.. Gt 


hiss 6 


తథ శశ 


సంకీర్తన సంఖ్య, 


46 
79 
97 
22 
33 


[8 
LUG 
41: 
107 
ర్‌0 
9 
bl 
బగ్‌ 


6: 
87 
64 
[11 
గ్ర! 
80 
ద్ర 
104 


88 


69. 


74 
సంకీరన 
నూనరా నాతో నింక. 
మిక్కిలి నేరుపరివి 
చేర రేనివల పిది 
చేలు మేలే నిన్ను 
 మేలురా యీనీగుణము. 
రచ్చ కెక్కితివి 
రారా చిన్నన్నా 


రావయ్య వావిలిపొటి ఫ్‌ సస 


వద్దు నాతో వెచ్చీ 
నలపించనేరుతువు,. 
వలపులక లగంప 

నల పేమి గంప 
నల'పేమి దా(గునా 
విన్నవించవే వోరమణి 
వెజపించితిగా త 
వెల(ది సీ చెమటలే 
చేగిరమా నీవు విభు(డవు 
చేవేలుచే.తలవా(డు 
వేళావేళలు లేపా 
సంగతిగా మాటలాడ 
సవతుల మెనాను 
సీంగారపు మేనిచెలువరి 
సిగ్గువడ నేమిటికి 
సుసరాన మంచి దాయ 


. "పొడీ 
వల సాళంగనాట 
. నాదరామ్మక్రియ 


రాగము 
పాడి 


. ఆహిరి 
గళ 


రామ(క్రియ 


పాడి 
రామ[క్రియ 


.. శేదారగొళ 
. 'ళంరరాభరణం౦ 
కి "శ్రీరాగం 


వరాళి 


మధ్యమావతి 


వరాళి 


ల సామంతం 

. నాదరామ్మక్రియ 
జ్జ నాదరామ[క్రియ 
ఎ. పాడి . 
a శ్రీరాగం 
... ముఖారి 
.. మేసబౌళి 
... దేసాళం. 
మాడి 


సంకీర్తన సంఖ్య. 


4 
19 


ed 
ల లిక 


27 
82 
67: 


io gt 
ee 290 
.. 8 


2 
[05 
15 


ag, Ol 
wis. "29 


114 
| ల 
70 
21 
96 


oe 02 


సూచిక-'2ి 


న. 


సంకీర్తనల రాగముల అకారాది సూచిక 


రాగము 

ఆహిరి. 
కన్నడబంగాళం 
కాంటోది 
కేదారగాళ 

గౌ 
'తైలు(గుంగాంబోది. 
దేవగాంధారి 
దేసాళ్లం 
నాదరామక్రియ 
పొడి 


బళ 
బౌళిరామ। క్రియ 
భైరవి. 
మధ్యమావతి. 
మలహారి 
మాళవిగౌళ౪ 
ముఖారి 
మేసబౌళి 
రామ్మక్రియ 


an లీ! 
. 58. 


. సంకీర్తన సంఖ్య. 


11. 193803, 39, 86. 
1. 


1856... 
18, 14, 16, 48, 78, 83, 106. 


110. 


. 25, 52, 68, 72, 78, 85, 96, 108. 
. 29, 57, 82, 95, 109. 


4, 5, 0, 10, 34, 44, 49, 53, 60, 87, 
88, 92, 111, 114. 


50, 59, 68, 100, 108. 
101 

శర, 1. 

20. 

2461 02, BO, 107, 117. 


12, 32, 70, 74, 79, 89, 7, 116. 


aE 


23, 26, 38, 84, 7 02, 118. 


లలిత. 

వరాళి 
శంకరాభరణం 
(శ్రీరాగం 

శుద్ద దే? 
సామంతం 
సాళంగనాట 
హిందోళం 


హిబిబి 
టె 





84. 
1, 85, 41, 46, 47, 51, 09, 91, 105. 


7,17, 28, 31, 87, 40, 43, 81. 65, 115. 


8, 42, 90, 112. 
77, 98. 

3. 30, 45, 63, 75. 99. 104. 
22, 27, 38. 98, 10, 119 


సూచిక ౩ 


ne Ww ft 


al సంకీర్తన తొ ముం 'అకారాది సూచిక 





teres ష్‌ 


సంకీరన . రాగము సంకీర్ల నసంఖ్య. 
కౌదని వేగిరించితే ఎ. పొడి ee ర్‌లీ. 
స్‌ తలంపు. దం(పు, .... రామకియ .. 102 


తేటతెల్ల మిమా(౨౮ ,... ముఖారి బతి 
= ఇంక నేలానాతోడ. .... వాళి 100 


Oy 
J జ? జ 
ల 


